శ్రీః 
అశ్వధాటికావ్యమ్‌ 
పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 
అశ్వధాటీపీరిక - నవవీథీవ్యాఖ్య 
'సవాజపాందిత్య” 'తర్భకోవిద” విద్యావిభూషణ” తత్త్రృశాస్రపారంగత 
గరిమెళ్ళ అచ్యుత సత్య శేషగిరి సోమయాజులు శర్మ 
పుష్పగిరి మహాసంస్థాన పండితుండు. 




































































ప్రకాశకులు 


రావికృష్ణకుమారి మోహనరావు దంపతులు 


అశ్వధాటీకావ్యమ్‌ 
పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 
నవవీథి వ్యాఖ్య 

గరిమెళ్ళ సోమయాజులుశర్మ 


ముద్రణ : 23-05-2014 - శ్రీమత్‌ హనుమత్‌ జయన్తి 
ప్రతులు : 500 

పేజీలు : 84 

వెల రూ. : 70-00 


© RAVI MOHAN RAO, ౫1.50... 4.0. 
Dandy House, 
Flat No : 404, Janjanam Complex, 
Opp. I Town Police Station, 
CHIRALA-523 155, Prakasam Dist. 
Cell : 9440115411 


D.T.P. by :- 

L.Durga Prasad, 

Sanjay Graphics, Printed at - 

CHIRALA. Karshak Art Printers, 


Cell : 9966156263 HYDERABAD 


ఓం 
శ్రీరామచన్దాయ నమః 


అశ్వధాటిె 


శ్లో వాణీ మదభ్రమర-వేణీ విపజ్ఞషకు-వేణీ నమత్సురవర 

శ్రేణీ దృగబ్దవిజి-తైణీ సుధామధుర-వాణీవశాంబుజభవా | 

ప్రాణీభవత్సుకవి-వాణీ కుధీగళకృ-పాణీ విశాలపులిన 

డ్రోణీ సుశాస్తమణి-శాణీ జగత్రయపు-రాణీ శుభం దిశతు వః॥ 

అశ్వధాటీవృత్తము సంస్కృత కవులకు మిక్కిలి ప్రియమైనది. ఆధునికాంధ్రకవులు కొందు 
దీనిని తమ కావ్యములలోం బ్రయోగించిరి. ప్రచుర ప్రచారము గల వృత్తరత్నాకరాది 
సంస్క ల్రతచ్చందో (గంథములలోం గాని యప్పకవీయాద్యాంధ్రచ్చందో (గంథములలోం గాని 
దీని లక్షణము లేదు. కావున దీని లక్షణము సమగ్రముగా నిచ్చటం బ్రస్తావింపంబడున్నది. 

శ్రీవేంకటాధ్వరి మహాకవి రచించిన “విశ్వగుణాదర్శ” చంపూకావ్యము నందలి- 


శ్లో! కామాదివైరిగణభీమానవద్యనిజనామాభిలాషగరిమా (224) 
అను శ్లోకమునకుం బదార్థచంద్రికావ్యాఖ్యలో శ్రీబాలకృష్ణశాస్తిగారు - “అశ్వధాటీవృత్తమ్‌। 
అస్య లక్షణం వృత్తరత్నాకరే నోపలభ్యతే। చిత్రవృత్తే ప్వస్యాంతర్భావః॥” 
అని చెప్పినారు. సంస్కృత లాక్షణికులు దీనిని మత్తేభ వృత్త మని పేర్మొనిరి. 
(1) మత్తేభనామ కిల - వృత్తేషు వృత్త మభిధత్తేస్మ కో౭_పి కవిరాడ్‌ 

గౌర్నాగరో నగిరి - నాగోపమోల స్తి నచ - వృత్తం సమాన మమునా॥ 

(వృ. మ. కో. 4-38) అని వృత్తమణికోశములో శ్రీనివాసకవి. 

(2) మత్తేభాఖ్యం తభయజ। - సరనగయుక్తం స్వరార్వఫణిభిన్నమ్‌॥। 

అని మందారమరందచంపువులో శ్రీకృష్ణకవి. 


(3) వృత్తవిచిత్రరామాయణము నందలి “వందారుభక్తజన” (యుద్ద - 49) 

శ్లోకవ్యాఖ్యలో - మత్తేభం వృత్తమ్‌ - 

“తో భో యజౌ సరనగాః పంక్తిసూర్యయతి మత్తేభ మ[త్ర కథితమ్‌” 

అని యయ్యగారి భగీరథశాస్రిగారు. 

(4) యాదవాభ్యుదయము నందలి “లోలాపతచ్చరణి (4- 28) శ్లోకవ్యాఖ్యలో -'మత్తేభవృత్తమ్‌” 
- అని యప్పయ్యదీక్షితులు. 


4 అశ్వధాటీకావ్యమ్‌ 


ఇచ్చట దీక్షితులు కూడ లక్షణము నుదాహరింపలేదు. 


(5) కవిశేఖర - చంద్రశేఖరభట్టు “'వృత్తమౌక్తికములో' దీనినే “మదాలస వృత్త మని 
వక్కాణించినాండు. 


శ్లో॥ కర్ణం జకారరసయుగ్మం విధేహి సఖి!కర్ణం తతః కురు రసం 
హారం నకార మథకర్ణం నరేంద్ర మిహహస్తం విధేహి చ తతః । 
సూర్యాశ్వసప్తయతికుర్యా ద్యథాభిరుచిపశ్చా ద్వసౌచ విరతిః 
నేత్రద్వయేన కురుపాదాంతవర్ణ మితి వృత్తమ్‌ మదాలస మిదమ్‌॥ యథా- 
శ్లో శంభో! జయ! ప్రణమ-దంభోజనాభవిధి-దంభోళిపాణితరణే 
రంభోరుగాఢపరి -రంభోపభోగదివి-రంభోపగీతిసతతమ్‌। 
స్తంభోదయ ప్రణత -జంభోపఘాతిశిశు -దంభోపకల్పితతనో 
రంభోదరప్రతిమ-శంభో! జయామలవి-దంభోధివర్ధనవిధో! ॥ యథా వా - 
శ్లో॥ మందాకినీపులిన -మందారదామశత -బృందారకార్చితవిభో! 
నారాయణ ప్రఖర -నారాచవిద్ధపుర -నారాధిదుష్క లతవతా! 
గంగాచలాచలత -రంగావలీముకుట -రంగావనీమతిపటో! 
గౌరీపరిగ్రహణ -గౌరీకృతార్ధ తవ-గౌ రీదృశీ (శుతిగతా ॥ 
యథా వాస్మద్వృద్ధప్రపితామహ పండితముఖ్య శీమద్రామచంద్ర భట్టకృత నారాయణాష్టకే - 
శ్లో॥ కుందాతిభాసిశర -దిందా వఖండరుచి-బృ్బందావనవ్రజవధూ 
బృందాగమచ్చలన -మందావహాసకృత -నిందార్థవాదకథనమ్‌ ॥ 
వందారుబిభ్యదర -విందాస నక్షుఖిత -బృందారకే శ్వరకృత 
చృ్చందానువృత్త మిహ-నందాత్మజమ్‌ భువన -కందాకృతిం హృది భజే 1 
ఇత్యాదిమహాకవిప్రబంధేషు శతశః ప్రత్యుదాహరణాని ॥ 
(6) “వాగ్వల్లభములో” దుఃఖభంజనకవి దీనినే 'సితస్తబకివృత్త మని నుడివినాండు - 


శ్లో ఉక్తం సితస్తబక-వృత్తం తభౌయజస-రానో గురు ర్యది తదా। 
దుఃఖభంజనకవి కుమారులైన మహామహోపాధ్యాయ - శ్రీదేవీ 
ప్రసాదకవిచక్రవర్తులు దీనినే “పరిస్తబకి మని 'యశ్వధాటి 
యని వాగ్వల్లభవ్యాఖ్యలోం బేర్మానినారు - 
“ఉక్త మితి - యది ప్రతిపాదం తగణ - భగణ - యగణ - జగణ - సగణ - రగణ 
- నగణ - గురవః స్యుస్తదా 'సితస్తబకి నామకం వృత్త ముక్తమ్‌। శేషేణేతి శేషః “పరిస్తబకి 
ఇత్యపి నామాస్య బోధ్యమ్‌। “అశ్వధాటీ ఇత్యపి నామాస్య కేచి ద్వదంతి॥” 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 5 


ఈ విధముగా నీయశ్వధాటీవృత్తమునకు 'మత్తేభము” “మదాలసము” 'సితస్తబకము” 
మొదలగు నామాంతము లున్నను శ్రీకాళిదాస మహాకవి రచించిన 'చేటీభవన్నిఖిలఖే౨. టీ" 
యను దేవీస్తుతి శ్లోకముల కశ్వధాటీవృత్త మనియే లోకములో వ్యవహారము. 


శ్లో చేటీభవన్నిభిల-భేల టీ కదంబవన-వాటీషు నాకిపటలీ 
కోటీరచారుతర -కోటీమణీకిరణ -కోటీకరంబితపదా। 
పాటీరగంధికుచ-శాటీ కవిత్వపరి-పాటీ మగాధిపసుతా 
ఘోటీకులాదధిక-దాటీ ముదారముఖ-వీటీరసేన తనుతామ్‌॥ 


అను శ్లోకములో 'ఘోటీకులాదధికధాటీమ్‌” అని వాడి యీ వృత్త నామ 'మశ్వధాటి యని 
కాళిదాసు ధ్వనింపంజేసినాండు. అందువల్లనే యిందు ముద్రాలంకారము. 
శ్లో సూచ్యార్థసూచనమ్‌ ముద్రా ప్రకృతార్థపరైః పదైః | 
నితంబగుర్వీ తరుణీ దృగ్యుగ్మవిపులా చ సా॥ 
అని కువలయానందలక్షణము. 


కాళిదాసు నాంటికే దీని కశ్వధాటి యను పేరు ప్రసిద్ధమైనచో లాక్షణికులు దీని 'నశ్వధాలి' 
యని యేల పేర్ళొనలే దన్నచో వినుండు! ఏ వృత్తము యెక్క లక్షణ మావృత్తము నందే చెప్ప 
వలయు నని ఛాందసమర్యాద. అశ్వధాటీపద మశ్వధాటీవృత్తములో నిముడదు. అందు వలన 
నశ్వధాటిని మత్తేభవృత్తమని లాక్షణికులు వ్యవహరించిరి. 
ఇపుడు దీని లక్షణము చెప్పంబడుచున్నది - 

అశ్వధాటీ వృత్తము నందుంబాదమునకు 22 అక్షరము లుండుటచే నిది 
యాకృతిచ్చందోజాత మని స్పష్టము. ఆకృతిచ్చందమునందుంబుట్టిన వృత్తములలో నిది 1925 
509 వ వృత్తము. ఇందుం బ్రతిపాదమునందు - త -భ-య-జ-స-ర-న - 
గి గణము లుండును. 7-14 అక్షరములు యతిస్థానములు. 8-15 యతిస్థానములలోం 
బ్రాసయతి యుండవలయును. అనంగాంబాదమునందు 2-9-16 అక్షరములు సమముగా 
నుండవలయును. 
ప్రాసాక్షర మనుస్వారయుక్తమైనచో సర్వత్ర యనుస్వారయుక్తము, ద్విత్వాక్షరమైనచో సర్వత్ర 
ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరమైనచో సర్వత్ర సంయుక్తాక్షరము నుండవలయును. 
సానుస్వారాక్షరవాసము - 

సంసారలంపటరి-రంసాత్మకస్య మమ-కంసారి రేవ శరణమ్‌! 


6 అశ్వధాటీకావ్యమ్‌ 


ద్విత్వాక్షరప్రానము - 

ఉల్లోలజన్మమృతి -కల్లోలినీకలిల -హల్లోహలస్థ మవ మామ్‌! 
సంయుకాక్షరబ్రానము - 

దుర్గాం తనూఘటిత-భర్గాం నమద్దివిజ-వర్గాం నమామి సతతమ్‌। 


ప్రాసవిషయములో నాంధ్రులచే హల్సామ్యము మాత్రమే స్వీకరింపంబడి నను 
గమనసౌందర్యమునకై యశ్వధాటీ వృత్తమునందు హల్పామ్యము తోపాటుగా నచ్చామ్యమును 
గూడ (గ్రహింపవలయును. 


వీణాధరామ్‌ భజత-వాణీం సదాచరణ -రేణూల్లసన్మునిగణామ్‌। అని చరణమును నిర్మించినచో 
పద్యసౌందర్యము మందగించుటయే కాక కర్ణకలోరముగాం గూడ నుందు నని గ్రహింపవలయును. 


శ్లో; లోలాపతచ్చరణ -లీలాహతిక్షపిత-హాలాహలే నిజఫణే 
నృత్యంత మప్రతిఘ -కృత్యంత మప్రతిమ-మత్యంతచారువపుషమ్‌ । 
దేవాదిఖి సమయ -సేవాదరత్వరిత -హేవాకఘోషముఖరైః 
దృష్టావధాన మథ-తుష్టావ శౌరి మహి-రిష్టావరోధసహితః ॥ (4-123) 
అని యాదవాభ్యుదయమునందు వేదాంతదేశికులును 


శ్లో॥ వందారుభక్తజన -మందారభూజమర -విందాతిసుందరముఖం 
జంభాసురారి రథ-సంభావయం స్తదరి-మత్తేభకుంభదళనమ్‌ । 
రంహోగతిం తు నర-సింహమ్‌ ముదా పదగ-మంహోముచం రఘువరం 
రంగే స్మ యాపయతి-సాంగం సమాతలిశ-తాంగం తురంగమయుతమ్‌॥ 


అని వృత్తవిచి త్రరామాయణములో నయ్యగారి రామశాస్తిగారును బ్రతిపాదము నందును 
భిన్నప్రాసములను స్వీకరించిరి. యాదవాభ్యుదయశ్లోకము నందలి రెండు - నాల్గుపాదములలోం 
ద్రిప్రాసము మిక్కిలి హృదయంగమముగా నున్నది. వృత్తవిచి తరామాయణ శ్లోకములోం 
బ్రాసమునందు హల్ఫామ్య మున్నను నచ్చామ్యము లేదు. ద్వితీయచరణములోం 
బ్రాసభంగము. 'మత్తేభకుంభదళనమ్‌” అను దానికిం 'గుంభీంద్రకుంభదళనమ్‌”. అను పాఠమును 
గల్పించినను గవ్యభిప్రేత మగు ముద్రాలంకారము సిద్ధింపదు. కావున- 

దత్తేప్పితం దితిజ - మత్తేభసింహశిశు - ముత్తేజయన్‌ హరిహయః। 
అను పాఠమును గల్పించినచో సాధువు. 
శ్లో! ఖంజాయితోల ధిమతి-గంజాపరో9 పి బత-సంజాయతే9ి త్ర ధనదః 

సంజాఘటీతి గుణ-పుంజాయితస్య నతు- గుంజామితం చ కనకమ్‌। 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 7 


కింజాగ్రతీ జయసి?-కిం జానతీ స్వపిషి? -శింజాననూపురపదే। 
తంజాపురేశి! నవ-కంజాక్షి! సాధు తది-దం జాతు వా కిము శివే! ॥ 


అను జగన్నాథకవి శ్లోకములో నాల్గవపాదమునందుం “దేజోపురేశి!? యను 
ముద్రితపాఠము సాధువు కాదు. 


వేదాంతదేశికాదికవులు, చంద్రశేఖరభట్టాదిలాక్షణికులు ప్రతిపాదమునందు భిన్న 
ప్రాసమును స్వీకరించుటచే నాల్గుపాదములందు నేకప్రాసనియమము లే దన్నచో నది సరి 
కాదు. కాళిదాసు, వేంకటాధ్వరి మొదలగు మహాకవులచే స్వీకరింపంబడుట వలనను, 
వృత్తశోభాకరమై (శ్రుతిరంజక మగుట వలనను నశ్వధాటీ వృత్తములో నాల్గు పాదములందును 
12 స్థానము లందు నొకే ప్రాసాక్షరమును స్వీకరింపవలయును. 

దేవీస్తుతి యందలి దాక్షాయణీ దనుజ - శిక్షావిధౌ' యను శ్లోకములో - 

“యక్షేశసేవితని -రాక్షేప శక్తిజయ-లక్ష్యావధానకలనా” 

అను నాల్గవపాదములోం బ్రాసము తప్పినను మహాకవి ప్రయోగ మని సోఢవ్యము. 


ఇప్పు డశ్వధాటీవృత్తప్రచారమును బ్రస్తావింతును. సంస్కృతములో నశ్వధాటీ వృత్తనిబద్ధ 
మైన దేవీస్తుతి కలదు. నిర్ణయసాగరము వారి బృహత్తోత్రరత్నాకర ద్వితీయ భాగములో 
“'చేటీభవన్నిఖిలఖే౭. టీ యను దేవీస్తుతి 'యంబాష్టకి మను పేరుతో శ్రీశంకరభగవత్సాదవిరచిత 
మని పేర్ళొనంబడినను 'దేవీస్తుతి” కాళిదాసవిరచిత మనియే సంప్రదాయము. దేవీస్తుతి యందుం 
గొన్ని పుస్తకములలో 10; కొన్ని పుస్తకములలో 12 శ్లోకములు ముద్రింపంబడినవి. 
(1) చేటీభవన్నిఖిలఖే౭ టీ (2) ద్వైపాయనప్రభృతి (3) యాళీభిరాత్తతనుపాళీ (4) 
బాలామృతాంశునిభఫాలా (5) కంబావతీవసవిడంబా (6) దాసాయమానసుమహాసా (7) 
న్యంకాకరేవపుషి (8) జంభారికుంభిపృథు (9) దాక్షాయణీ (10) వందారులోకవరసందాయినీ 
(11) యత్రాశయోలగతి (12) ఇంధానకీరమణిబంధా యనునవి శ్లోకముల మొదళ్ళు. 
మందాక్రాంతమునందు వలెనే యశ్వధాటీవృత్త్రరచనయందుం గూడ గాళిదాసమహాకవిదే 
య(గతాంబూలము. వేదాంతదేశికుల యాదవాభ్యుదయమునందును, వేంకటాధ్వరి 
విశ్వగుణాదర్శమునందును, అయ్యగారి రామస్వామిశాగ్తి వృత్తవిచిత్రరామాయణమునందును, 
రామస్వామిశాస్త్రి రచించిన నృగమోక్షప్రబంధవివరణారంభము నందు నశ్వధాటీవృత్తము 
ప్రయోగింపంబడినది. 


“అశ్వధాటీ శతకము జగన్నాథకవి రచించినది కలదని తెలియుచున్నది. ఈ జగన్నాథకవి 
1 హృదయామృత 2. శరభరాజవిలాస 8. ఆర్యాస్తవరాజ 4. రతిమన్మథనాటక 5: 
వసుమతీపరిణయనాటక 6. నిత్యోత్సవనిబంధ 7. భాస్మరవిలాసాదికృతికర్త యగు 


8 అశ్వధాటీకావ్యమ్‌ 


తంజాపురనివాసి యనియు, రసగంగాధరకారుండగు పండితరాజజగన్నాథుని కంటె భిన్నుం 
దనియు (గ్రహింపవలయును. అశ్వధాటీశతకకర్త యగు జగన్నాథకవి తన హృదయామృత 
కావ్యమునందుం గూడ నశ్వధాటీవృత్తములను వాడినాడు. అశ్వధాటీశతక మింతవణకు 
ముద్రింపంబడకుండుట మన దురదృష్టము. గుండు రామస్వామి శాస్త్రి గారి సీతాకల్యాణ 
చంపువునందు “గంగావర్ణనము” ఉషాపరిణయనాటకము నందలి “'యంబాష్టకము” 
నశ్వధాటీనిబద్ధములు. 


శ్రీ వాదిరాజపూజ్యచరణుల 'దశావతారస్తుతి” - 34 శ్లోకములు, రామచంద్రకవి 
'దేవీనవరత్నమాలికి (స్తోత్రసముచ్చయము - 71 పుట) మహాదేవకవి రామమత్తేభస్తో త్రము” 
సో, స-180 పుటి, అజ్ఞాతకవి 'కమలాష్టకము” (సో. స. 289 పుట), భమిడిపాటి 
సుబ్రహ్మణ్యకవి “వేంకటేశ్వరనవకము”, “సుబ్రహ్మణ్యనవకము”, భమిడి లక్ష్మీనృసింహశాస్తి 
గారి 'సకలదేవతాస్తుతికదంబమంజరి” (278 అశ్వధాటీవృత్తములు - అముద్రితము) భమిడి 
కృష్ణావధాని 'గణేశస్తుతి, తిరుపతివేంకటకవుల 'కాళీస్తుతి, 'శ్రీకృష్ణస్తుతి (కథలు - గాథలు 
- 1 భా - 349పుట), మళవళ్ళీ కృష్ణపందితుల 'గౌర్యష్టకము (30 - 9 - 74 సుధర్మ) 
పూర్తిగా నశ్వధాటీవృత్తనిబద్ధములు. 

తెలుంగు వారి యశ్వధాటి 


తెలుంగు కావ్యములలో మొట్టమొదట నశ్వధాటీ వృత్తమును వాడిన వారు 
శ్రీవేంకటరామకృష్ణకవులు. వీ రాంధ్రవిశ్వగుణాదర్శచంపూకావ్యములో మూలానుగుణముగా 
నశ్వధాటిని వాడిరి. 


కామాదివైరిగణభీమాతిలో - కనిజనామాభిలాషగరిమున్‌ 
వైమానికార్యసమభూమున్‌ మనో - వచనసీమాతిలంఘిమహిమున్‌ 
శ్రీమాననీయకలసోమానను -న్విమలధామావమానితరవిన్‌ 

సేమంబు లియ్య వని పై మెండుగాం-జెలంగ రామానుజున్‌ దెలచెదన్‌. 


ఖేదాభిదా దురుపపాదార్థయు-గ్విషయవాదాపతద్ధనమదో 
త్సాదావహాద్భుతమఖాదాపగా-స్యదవినోదాభిజాతఫణితిన్‌ 
పాదారవిందనతఖేదాపలా-పచతురోదారమాధవగుణా 

స్వాదాఖి తుష్టియుతు మోదానంగొ-ల్వరయ! వేదాంతదేశికమణిన్‌. 


ఇక్కడ వేంకటరామకృష్ణకవులు సర్వత్ర ప్రాసయతితో పాటు ప్రతిపాదమునందు 12వ 
స్థానములో యతినియతిని గూడం బాటించిరి. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 9 


ఆంధ్రభాషయందుంబ్రాసనియముము లేని సీసాదులందుం బ్రాసయతి యంగీకరింపం 
బడుట వల్లను (మంజరీద్విపదయందుం బ్ర్రాసనియమము లేక పోయినను బ్రాసయతి చెల్లదు) 
వృత్తములలో నాల్గు పాదములందును బ్రాసనియమ ముండుట వల్లను, ప్రాసనియతి తోపాటు 
ప్రాసయతులు గల లయగ్రాహి, లయవిభాతి మొదలగు వృత్తములలో యతినియతి లేకుండుట 
వలన నశ్వధాటిలోంగూడ 12 తావులందుంబ్రాసయతి యుండుట వలనను బ్రతిపాదమునందు 
యతినియతి లేక పోయినను క్షతి లేదు. 


అందు వల్లనే శ్రీపోతరాజు లక్ష్మీనృసింహకవి మాఘపురాణములో నశ్వధాటి యందు 
సర్వత్ర ప్రాసయతిని బాటించి యతిని విడిచిపెట్టిరి. 

బాణాసురావనధు - రీణా! సదాసుహృద - రీణార్థసౌఖ్యదఘృణా! 

బాణాయితాద్రిధర! - తూణాయితాబ్టివర! - వీణామునిస్తుతగుణా! 

ఏణాంకధారి! సుమ - బాణాసనారి! గిరి - బాణాసనా! వృషభకం 

ఖాణా! శితాఘహిమ - శోణామరా! గిరిశ - కోణాధిపా! ఫణిగుణా! 

(మాఘపురా - 3 - కి 

ఈమాఘపురాణమునందు 10 అశ్వధాటులు గలవు. అచ్చతెనుంగులో నడచిన యీ 

యశ్వధాటిని దిలకింపుండు - 


ఏటున్‌ దల న్నిలిపి - యూరున్‌ మలన్‌ సలిపి - పేరున్‌ గడించు పబువా! 
పోరున్‌ దినన్‌ దిరుగు - పాఖున్‌ దివిన్‌ బెరుంగు - గౌరున్‌ మెయి న్నగు దొరా! 
యేరున్‌ నినున్‌ దొరయు - వా రుండ రంచుం బలు - మాటున్‌ దొసంగడంచు నీ 
పేరున్‌ దలంచుచు జొ - హారున్‌ బొనర్హుం గొల - బారున్‌ దొలంచు బెరిమన్‌. 
(మా. పు- 3౩-౩837 
శ్రీమిన్నికంటి గురునాథశర్మ గారి గురుభాగవతములో నచ్చతెలుంగులో నున్న యీ 
యశ్వధాటి నడక లోని సొగసులను బరికింపుండు. - 


మింటన్‌ సిగన్‌ నుదుటి - కంటన్‌ సెగన్‌ గబికు - వింటన్‌ హరి న్నిలిపి మే 

నంటన్‌ వెలంది మల దంటం జెలంగి నెన - రుంటం బస ల్ములుకు కే 

గంటన్‌ జగం బరయు - చుంటన్‌ మదిన్‌ దెలిసి - కొంటం గడున్‌ బెరిమ ము 

కృంటిన్‌ నినున్‌ దలంచు - చుంటిన్‌ వడిన్‌ మనుపు - మంటిన్‌ గొనంబుల గనీ! 

అందువల్లనే నేను గూడ (బ్రతిపాదమునందు యతినియతిని విడిచి సర్వత్ర 
ప్రాసయతులను గైకొని వేంకటరామయశోవికాన - శివమాహాత్యఖండములలో 
నశ్వధాటీవృత్తములను రచించితిని. 


10 అశ్వధాటీకావ్యమ్‌ 


అక్షాంఘిసాంఖ్యకణ - భక్షాదిదర్శనస - మీక్షాఖిలక్షణునకున్‌ 
శిక్షాశ్రితశ్రుతిప - రీక్షాధికారిపద - వీక్షావిచక్షణునకున్‌ 
సాక్షాద్భృహస్ప తికి - దక్షాత్రిశంఖమను - పక్షాభిరక్షణునకున్‌ 
దీక్షాక్సతాధ్వరజలక్షాళితాఘునకుం -ా బ్రేక్షావిలక్షణునకున్‌. 

(వేం. య. - 107) 


లింగా! విభూషితభు - జంగా! జటాకలిత - గంగా! కరాబ్దధృతసా 

రంగా! చతుశ్చుతితు - రంగా! ధరాతలశ - తాంగా! విముక్తివనితా 

సంగా! విశుద్ధధవ - ళాంగా! జగద్భరణ - చంగా! ప్రపూరితకృపా 

పాంగా! విచారభవ - భంగా! శివాయుతశు - భాంగా! నతుల్‌ పురహరా! 
(సూతసంహిత-శి.మా. ఖం - 71) 


శ్రీమత్సరమేశ్వరార్పణమన్తు 
13 = 20 = 1987 * 
ఈ వ్యాసము నింతవజకు రచించిన పిమ్మట మజటికొన్ని యశ్వధాటీ రచనలు లభించినవి. 
(1) వేంకటాధ్వరి (17శ) 


ఇతండు విశ్వగుణాదర్శములో రెం డశ్వధాటీపద్యములను / హస్తగిరిచంపువులో నొక 
యశ్వధాటిని వాడినాండు. 


వందామహే తదర-విందాసనప్రమద-సందాయిమందహసితే! (హస్తి. చం -1-67) 
(2) నారాయణగురువు (1856 - 1928) 


వీరు సంస్కృత - మలయాళ - తమిళభాషలలో మంచి విద్వతృవులు. వీరి 
సంస్కృతలఘుకృతులు 2006లో నొక సంపుటముగా వెలువడినవి. వీనిలో 'షాణ్మాతురస్తవము” 
(9 శ్లో) అశ్వధాటీవృత్తనిబద్ధము. 


(9) బెల్లంకొండ రామరాయకవి (1875 - 1914) 


అపరశంకరులు శతాధిక(గంథకర్తలు నగు శ్రీబెల్లంకొండ రామరాయకవీంద్రులు 
శ్రీకృష్ణలీలాతరంగిణిలో నాజవతరంగములో 282 అశ్వధాటీ పద్యములను రచించినారు. 


(4) గలగలీ రామాచార్యులు (1893) 


“మధురాంజలి” యనునది రామాచార్యుల కృతిసంహ్రము. దీనిలో 
జ ఇంతవటకు నీవ్యాసము రాజమండ్రి - సమాలోచనవత్రిక (1-1-1988) లోం బ్రచురింవబడినది. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 11 


(1) శ్రీవేంకటేశ్వరాష్టకము (2) అశ్వధాటీకావ్యము - 34శ్లోకములు 
(3) శ్రీగురు సార్వభౌమస్తవనాష్టకము నశ్వధాటీఛందములో రచింపంబడినవి. 


(5) లంకా సీతారామాశాస్తి (1976) 


వీరు సీతారామాయణమును బూర్తిగా నశ్వధాటీఛందములో నిబంధించినారు. 
ప్రతికాండమునందు - “ఓం -త -స -” అను గాయత్రీ మంత్రాక్షరములతో శ్లోకము 
లారంభింపంబడినవి. కాండమునకు 25 శ్లోకములు చొప్పున మొత్తము 150 అశ్వధాటీ 
పద్యములు గలవు. శ్రీరామకథ యంతము సంగ్రహముగా బూర్తియైనది. సీతారామశాస్తిగారు 
సంసతాంధ్రములలో 25 (గంథములు రచించిన విద్వత్మవులు. 'వేదాంతసం[గ్రహము” 
బెల్లంకొండరామరాయకృతి కాంధ్రానువాదము. 


ఇవి నాకు దిలిసినవి. ఇవికాక మటికొన్ని యశ్వధాటీ కతు లుండ వచ్చును. 


అశ్వధాటే కావ్యము 
ఇది ప్రస్తుతము పాఠకులు పఠించుచున్న కావ్యము. దీనిలో 25 పద్యములు గలవు. 
పద్యము లన్నియు దేవతాస్తుతి పరములు. భక్తి - జ్ఞాన - వైరాగ్య ప్రబోధకములు. 

ఈ కావ్యమును రచించిన పండితేంద్రజగన్నాథుడు రసగంగాధరకర్త యగు జగన్నాథ 
పండితరాయల కంటె భిన్నుండు. 
జగన్నాథ పండితరాయలు (17శ.) 

(1) గంగాలహరి (2) అమృత (యమునా) లహరి (3) కరుణా (విష్ణ్రులహరి (4) 
లక్ష్మీలహరి (5) సుధా(సూర్య)లహరి (6) భామినీవిలాసము (7) ఆసఫవిలాసము (8) 
ప్రాణాభరణము (9) జగదాభరణము (10) శబ్బకౌస్తుభశాణోత్తేజనము (అలభ్యము) 
(11) మనోరమాకుచమర్దనము (12) రసగంగాధరము (18) చిత్రమీమాంసాఖండనము 
(14) యమునావర్ణనచంపువు నను గ్రంథములను రచించినవాండు. ఇతని తల్లి “లక్ష్మి, 
తండ్రి “పేరు భట్టు”. 
శ్లో॥ పాషాణాదపి పీయూషం స్యందతే యస్య లీలయా । 

తం వందే పేరుభట్టాఖ్యం లక్ష్మీకాంతమ్‌ మహాగురుమ్‌॥ అని రసగంగాధరము. 

ఇతండు షాజహాను (1628 - 1658) ఆస్థానకవి. ఇతనికిం '“బండితరాజు బిరుదమును 
షాజహానే యిచ్చినాండు. 


12 అశ్వధాటీకావ్యమ్‌ 


“శ్రీసార్వభౌమసాహిజహాన ప్రసాదా దధిగత పండితరాయపదవీవిరాజితేని - అని 
యాసఫవిలాసములోం జెప్పుకొనినాండు. కాంబట్టి యితని జీవితకాలము 1590 - 1670. 
వీరి యింటిపేరు “ఉపద్రష్ట వారని ప్రసిద్ధి. 
పందితేంద్ర జగన్నాథుడు (18 శ.) 


ఇతండు తంజావూరు నివాసి. 'తంజాపురేశి నవకంజాక్షి యని యశ్వధాటీకావ్యము. 
తంజావూరు నేలిన శరభోజీ (1711 - 1728) ఏకోజీ (1735) మహారాజుల యాస్మ్థానకవి. 
ఇతని తండ్రి బాలకృష్ణుడు. తల్లి లక్ష్మి, వీరిది విశ్వామిత్రగో త్రము. 
శ్లో॥ అన్యేంద్రం జగ దస్థితేంద్ర మపి వా కర్తుమ్‌ ప్రగల్భే9_న్వయే 

సంభూతో నను బాలకృష్ణసచివోత్తంసస్య రూపాంతరమ్‌ । 

లక్ష్యంబాహృదయాంబుధే ర్షిమరుచిః ప్రాజ్ఞః ప్రశస్యా మిమామ్‌ 

ప్రాణైషీ త్సుమతి ర్యథామతి జగన్నాథాభిధానః కృతిమ్‌॥ (భా.వి - 11) 

అని భాస్మరవిలాసములో స్పష్టముగా గలదు. ఈ బాల కృష్ణుండు తంజావూరు 
మహారాజులకు మంత్రిగా నుండెను. వీరి యింటి పేరు *శుతపేటవి వారు. 


ఈ జగన్నాథుని విద్యాగురువు 'కామసూరి”. 
శ్లో అధిమహి మహితమహిమ్నో 
వందేమహి కామసూరిగురుచరణాన్‌। 
పరమకృపానిధిభి ర్యైః 
పరిహృత మస్మాక మేడమూకత్వమ్‌॥ (ఆర్యా - 3) అని యార్యాస్తవరాజము. 
మంత్రదీక్షాగురువు లలితాసహ(స్రనామభాపష్యకర్త యగు భాస్మరరాయలు. 
ఇతి శ్రీవిశ్వామిత్రమహర్షిగోత్రపయోధికైరవమిత్రస్య 
శ్రీమద్భాస్మరరాయభారతీదీక్షితాగ్నిచిదంతేవాసితా 
సనాథస్య జగన్నాథస్య కృతి ర్భాస్మరవిలాసకావ్య మిదమ్‌ 
భువనాభోగాఖ్యాతం సంపూర్ణతా మయాసీత్‌॥” అని భాస్మరవిలాసగ్రంథాంతగద్యము. 
శ్రీభాస్మరరాయలు లలితాసహ(స్రనామభాపష్యమగు 'సౌభాగ్యభాస్మరములో' జగన్నాథ 
పండితరాయల గంగాలహరి నుదాహరించినారు. 
“లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా” 
అను లలితానామమునకు భాష్యములో యతివిచారసందర్భములో - యద్యపి - 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 13 


శ్లో॥ 'నిరాధారో హా రోదిమి కథయ కస్యాద్యపురతణ (గంగా - 4శ్లో) 


(కేషా మిహ పురః - ఇతిగంగాలహరీపాఠః) ఇత్యాదా వివ స్వాన్యతర భాగానేకవర్ణాయాః 
పదమధ్యయతేః సాధుతాయాః సము ద్రాద్యంతస్థాన పరత్వేనైవవ్యస్థితత్వాత్‌, పాదాంతయతేః 


శ్లో “ప్రణమత భవబంధక్షేశనాశాయ నారా 
యణచరణసరోజద్వంద్వ మానందదాయిి 


ఇత్యాదా వివాధారతేత్యస్య మధ్యే న సాధుత్వం, తథాపి రాతమాండవ్యాదిమునీనాం 
ఛందశ్శాస్త్రప్రవర్తకానామ్‌ ప్రాచా మాచార్యాణాం చ మతే యతే రనంగీకారాత్‌ తద్రీత్యా సాధుత్వ 
ముపపద్యతే। పైంగలం తు కలియుగీయగ్రంథమాత్రపర మితి ప్రదర్శితం ఛందోభాస్మరే౭_ 
స్మాభిః[ 

దీనిని బట్టి శ్రీభాస్మరరాయలు జగన్నాథపండితరాయల తరువాతి కాలములో నున్నవారు. 
వీరి శిష్యుండగు పండితేంద్ర జగన్నాథుడు కూడం దరువాతి కాలము వాండే కదా! అశ్వధాటీ 
కావ్యకర్త “ఇతి పండితేంద్ర జగన్నాథకవి విరచిత మశ్వధాటీకావ్యమ్‌” - అని చెప్పుకొన్నట్లే 
శ్లో లక్ష్మీకాంతపదాంభోజమ్‌ ప్రణమ్య శ్రేయసామ్‌ పదమ్‌ । 

పండితేంద్రో జగన్నాథః స్యతి గర్వం గరుద్రుహామ్‌ ॥ 
అని జగన్నాథపండితరాయలు కూడ మనోరమాకుచమర్దనములోం జెప్పుకొనినాండు. 


అయినను రసగంగాధరకర్తకుం “బండితరాజి బిరుదము; అశ్వధాటీ కావ్యకర్తకుం 
బండితేంద్ర బిరుదము రూఢములు. 


భాసురానందనాథదీక్షానామధేయు లగు శ్రీభాస్మరరాయలు సుమారు 40 గ్రంథములు 
రచించినారు. వీరి లలితాసహస్రనామ భాష్యము. క్రీ.శ. 1728 లో సేతుబంధము క్రీ.శ. 
1733 లో; చండీ సప్తశతీటీక యగు 'గుప్తవతి' క్రీ.శ. 1750లో రచింపంబడినవి. వీరి 
శిష్యుం డగు పండితేంద్ర జగన్నాథుండు తన గ్రంథములను 1720 - 1750 మధ్యకాలములో 
రచించినాండు. కాంబట్టి వీరి యిరువురి కాలము 18వ శతాబ్దము. పండిత 
రాయజగన్నాథకాలము 17వ శతాబ్దము. కాంబట్టి యీ జగన్నాథ్రు లిరువురు భిన్నులు. 


ఈ విషయమును రసగంగాధరోపోద్దాతములో భట్ట మధురానాథ శాస్త్రిగారు కూడ 
స్పష్టముగా జెప్పినారు - “అశ్వధాటీ - రతిమన్మథ - వసుమతీపరిణయకర్తా తంజౌరనగర 
వాసీ జగన్నాథః... ... శరభరాజ విలాసకర్తా జగన్నాథః... అయం జగన్నాధథోల పి తంజౌర 
నగర వాస్తవ్య ఆసీదితి రతి మన్మథాది ప్రణేతు ర్న భిన్న ఇతి భాతి...... ఇత్యాద్యా బహవో 
జగన్నాథ నామానః పండితాః సమభూవన్‌; తే సర్వే౭_పి పండిత రాజాద్‌ భిన్నా ఇతి జేయమ్‌॥” 
(రసగం - ఉపో - 49, 50 పుటలు). 


14 అశ్వధాటీకావ్యమ్‌ 


పండితేంద్ర జగన్నాథుండు భాస్మరరాయల యొద్ద మంత్ర దీక్షను బొందిన పిమ్మట - 
“ఉమానందనాథుల డను దీక్షా నామమును గైకొనినాండు. 


పందితేంద్ర జగన్నాథుని కృతులు 


ఇతడు జగన్నాథ నామముతో 1.వసుమతీ వరిణయ నాటకము (1720); 
2. శరభరాజవిలాసము (1735); 3.రతిమన్మథనాటకము (1736); 4.అశ్వధాటీ కావ్యము; 
5. ఆర్యాస్తవరాజము (1750) 


ఉమానందనాథుం డను దీక్షానామముతో 6. హృదయామృతము (1742); 
7.నిత్యోత్సవనిబంధము (1745); 8.భాస్మరవిలాసము (1750) నను గ్రంథములను 
రచించినాందు. * 


ఆర్యాస్తవరాజము: 
ఇది 154 ఆర్యాపద్యములలో రచింపంబడిన శివస్తవము. 


శ్లో శిరసా నమాంసి తస్మై, సాంబాయ వితన్మహే మహేశాయ । 
సంగిరతే యస్య నమః, శేషిత్వ మకృ(త్రిమోరి పి వాగ్గుంభః 11 
అనునది ప్రథమ శ్లోకము. 

శ్లో అనుదిన మావర్తయతా, మార్యాస్తవరాజ మేన మిహ పుంసామ్‌ । 
ఐహిక మాముష్మిక మపి, యన్మూల మసౌ శివప్రసాదః స్యాత్‌ ॥ 
అనునది చివరి శ్లోకము. 


గంథాంతములో నిట్లు చెప్పినాండు - 


శ్లో చోళేశ మంత్రి చంద్రా, నందమఖీంద్రానుకంపయా భూపష్ణుః । 

అనుగృహ్యతాం రసజ్జై, రస్య కవిః పండితో జగన్నాథః ॥ 

ఈ శ్లోకమును బట్టి యీ గ్రంథ మానందరాయమఖి ప్రేరణచే రచింపంబడినట్లు 
తెలియుచున్నది. ఈ యానందరాయమఖి తంజావూరు నేలిన శరభోజీ - తుక్కోజీ 
మహారాజులకు మంత్రితై 1.విద్యాపరిణయనము 2.జీవానందనము నను రెండు 
నాటకములను రచించినాండు. విద్యాపరిణయనము వేదాంతశాస్త్రమునకు సంబంధించిన 7 
అంకముల నాటకము. జీవానందనము వైద్యశాస్త్రమునకు సంబంధించిన 7 అంకముల 
నాటకము. ఈ జీవానందననాటకము శ్రీయుతు లీశ్వర సత్యనారాయణ శర్మగారిచేం 


ఈ Introduction to Hrdayamrtam. Page 8. New catalogues catalogorum-vol.II-page 390. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 15 


దెనింగింపంబడి తెనాలి - సాధన (గ్రంథమండలి వారిచే (1967) ప్రకటింపంబడినది. 
ఆర్యాస్తవరాజము శ్రీరంగము నందలి శ్రీవాణీవిలాస ముద్రణాలయము వారిచేం 
(బ్రచురింపంబడినది. 


జగన్నాథకవి శరభరాజ విలాసములో శరభోజీ మహారాజ చరిత్రను వర్ణించి యుండును. 
భాసుర విలాసము : 

ఈ కావ్యములో 113 శ్లోకములలో శ్రీ భాస్మర రాయల వారి జీవితచరిత్రము గలదు. 
భాస్మరరాయల (గ్రంథము లన్నియు బేర్శొనంబడినవి. 
శ్లో శ్రేయోమార్గనిరూపణాయ శరణాపన్నేషు బద్దాదరా 

దుర్వార ప్రతివాదిచక్రవిమలీకారప్రకారోత్తరాః । 

సాష్టాంగ ప్రణమన్నరేంద్రమకుటీరత్నప్రభామేదురాః 

శ్రీమద్భాస్మరభారతీపదనఖజ్యోత్స్నాంకురాః పాంతు నః ॥ 

అనునది మొదటి శ్లోకము. 


శ్లో అనేన వాగధ్వరేణ సమారాద్దా కథంచన । 
దయతాం దేశికాత్మా మే దేవీ శ్రీలలితాంబికా ॥ 
అనునది కడపటి శ్లోకము. 


ఈ కావ్యమునకు 'భువనాభోగి మను నామాంతరము కలదు. ఈ భాస్మర విలాసము 
లలితాసహ(స్రనామభాష్య - సౌభాగ్య భాస్మరమునకు ముందు తిలకముగా బొంబాయి - 
నిర్ణయ సాగరమువారిచే 1914లోం బ్రకటింపంబడినది. ఈ లలితాభాష్యమే మరల 
శ్రీతిరుమలతిరుపతిదేవస్థానము వారిచే యథాతథముగా 1985లోం బ్రకటింపంబడినది. 


వృదయామృతము : 


ఇది శ్రీశంకరభగవత్సాదుల సౌందర్యలహరి వలె దేవీస్తోత్రాత్మకము. దీనిలో 1.ఉ 
పక్రమ 2.మధురిమ 39. అర్థ 4. శబ్ద 5.స్వరూప 6.లీలా 7.విజ్ఞాపన 8.కుతూహల 9. ఉపదేశ 
10.ఆనందములను 10 ఆస్వాదములు గలవు. ఇది 440 శ్లోకములు గల స్తోత్రకావ్యము. 
ఉపదేశ - ఆనందాస్వాదములలో హృద్యము లైన కొన్ని గద్యములు కూడం గలవు. 
సౌందర్యలహరిలో వలెనే హృదయామృతములోం గూడ మంత్రశాస్త్రహస్యము లెన్నియో 
వెల్లడింపంబడినవి. స్వరూపాస్వాదములో 78 శ్లోకములలో నమ్మవారి సౌందర్య వర్ణనము 
గలదు. 


16 అశ్వధాటీకావ్యమ్‌ 


కొన్ని మచ్చు శ్లోకములు : 
శ్లో ఐందవ్యా కలయాంచితం కచభరే; మందస్మితాలంకృతం 
వక్రే సాంద్రదయంహృది; స్తనతటేతుంగం; నితంబే తతమ్‌ । 
పాదాబ్జే మృదులం; సశోణవసనమ్‌ బంధూక బంధు ప్రభం 
రూపం తావక మంబ! మంగళ మిదమ్‌ మే సన్నిధత్తాం సదా ॥ (స్వరూప-78) 
హే సద్రూపిణి! హే చిదర్చిరుదయే! హే కామరాజప్రియే! 
హే భండాసురహంత్రి! హే _ద్భుతనిధే! హే9_నంగసంజిీవిని! । 
హే విశ్వప్రసవిత్రి! హే సకరుణే! హే దీనరక్షామణే! 
హే ల్లలితాంబ! హే పరశివే! మామ్‌ పాహి డింభం నిజమ్‌ ॥ 
శ్లో నమో హేమాద్రిస్టే! శివసతి! నమః శ్రీ పురగతే! 
నమః పద్మాటవ్యాం కుతికిని! నమో రత్నగగ్భహే! I 
నమః శ్రీచక్రస్ట్థేల. ఖిలమయి! నమో బిందునిలయే! 
నమః కామేశాంకస్థితమతి! నమస్తే౭_0బ! లలితే! ॥ (విజ్ఞాపన-55, 56 శ్లో.) 


ఈ హృదయామృతములోం గూడ రెం డశ్వధాటీ వృత్తములను వాడినాండు - 


శ్లో రాకానిశారమణ -నీకాశవ క్రరుచి-పాకావధూతకమలా 
శోకాపహ ప్రణత-లోకావలేః స్ఫుటద-శోకారుణాంగలతికా । 
ఏకాల పి యా జగతి-నైకావికా భవతి-పాకారివందితపదా 
లోకాయ మే నిజస-మాకారతాం దిశతు-సా కాల పి చిత్సుఖలతా ॥ 
శ్లో బాలార్కశోణరుచి-జాలార్థచంద్రసమ -ఫాలాత్తరక్తతిలకా 
నీలాలకా మహిత-శీలా జగజ్జనన -లీలానుసారికుతుకా । 
శూలాయుధాంతరను -కూలా మమాస్తు ధురి-కూలాతిలంఘికరుణా 
హేలానిరస్తరిపు-వేలా జపారుణిమ-చేలా మహీధరసుతా ॥ (శబ్దా - 53, 54 శ్లో.) 
కవియే గ్రంథరచనాకాలము నిట్లు చెప్పినాండు. 
శ్లో॥ కల్యబ్దేషు గతేష్వగ్నిశుతినాగాబ్ధిసంఖ్యయా 1 
వత్సరే దుందుభౌ పూర్ణ మాసీ దేతన్నిబంధనమ్‌ ॥ 
అగ్ని = 3. శ్రుతి = 4 నాగ = 8. అట్టి = 4 


“అంకానాం వామతో గతికి అను వచనము ననుసరించి కలి సంవత్సరములు 4843 
అగును. అనగా. క్రీ. శ. 1742. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 17 


ఈ హృదయామృతము Oriental Research Institute, Mysore వారిచే 1980లో 
(బ్రకటింపంబడినది. 


రతిమన్యథనాటకము: 

శ్రీమాడభూషికృష్ణమాచార్యు లిట్లు చెప్పుచున్నారు, 

Jagannatha was the son of minister Balakrishna and Lakshmi and pu- 
pil of Kameswara. He was in the court of king Sarafojee of Tanjore (1711 - 


1728 A.D). His Ratimanmath is a drama on Rati and Manmatha, and 


Vasumatiparinaya is another drama on the marriage of Vasumati. 
(H.C.S.L.Page 661.) 


ఈ కవి రచించిన రతిమన్మథ - వనుమతీ పరిణయనాటకములు, శరభరాజవిలాసము, 
నిత్యోత్సవనిబంధము నాకు లభింపలేదు. 


అశ్వధాటీకావ్యము కొబికన్వేషించుచుండంగా “సుభాషితరత్నాకరము” లో నిది లభించినది. 
దీనిని గోపాల నారాయణ అండ్‌ కో - బొంబాయి వారు 1913లోం బ్రకటించిరి. ఇది 
యప్పటికే చతుర్ణసంస్మరణము. గ్రంథము మిక్కిలి శిథిలావస్థలో నున్నది. కాగితములు 
ముట్టుకొన్నచో ముక్కలగునట్లున్నవి. ఇందలి యశ్వధాటీకావ్యము కంటంబడంగనే 
యపరిమితమైన యానందము గల్లినది. 


లయహప్రధానమైన యొకే వృత్తములో 12 తావులలో నొకే ప్రాసాక్షరము వాడుచు నొక 
పద్యము రచించుటయే యొక్కువ కష్టము. అట్టి 25 పద్యములతో రసవంతముగా నొక 
లఘుకావ్యమును నిర్మించుట సామాన్యవిషయము గాదు. కవి ప్రాచీనుండు. కావ్యము మధుర 
మైనది. వృత్త మపురూప మైనది. దీని కొక తెలుంగు వ్యాఖ్య రచింప వలె నని చూచి నప్పుడే 
కోరిక యుదయించినది. 10 సంవత్సరముల క్రిందటి సంకల్ప మిప్పుడు నెబివేరినది. 

దీనికి సంస్కృతములో దర్పణవ్యాఖ్య కలదు. వ్యాఖ్యాత కృష్ణపందితుండు. ఇది మిక్కిలి 
లఘుటీక. ప్రతిపదార్థము మాత్రము కలదు. అయినను నా కెక్కువ యుపకరించినది. 
కృష్ణపందితుండు వ్యాఖ్యానకాలము నిట్లుట్టంకించినాండు. 
శ్లో॥ గుణరత్నర్షిభూయుక్తే ప్రజాపతిసమాహ్వయే। 

శాఖాధిమాసే భాద్రాఖ్యే గీష్పతౌ ప్రతిపత్తిథౌ। 

అశ్వధాట్యా దర్పణాఖ్యా వ్యాఖ్యా కృష్ణేన నిర్మితా ॥ 

గుణ - 3 రత్న- 9; బుషి -7భూ-1 


18 అశ్వధాటీకావ్యమ్‌ 


“అంకానాం వామతో గతిః అను గణిత శాస్త్రసంప్రదాయముచే 1793 శకసంవత్సర మగును. 
ప్రజాపతి సంవత్సరాధిక భాద్రపదమాసము - పాడ్యమి - గురువారము నాండిది పూర్తి 
యైనది. 1798 శతాబ్దము క్రీ.శ. 1871 అగును. 

నేను కూడ నీతెలుంగు వ్యాఖ్యను నందననామసంవత్సరాధిక భాద్రపదమాసములో 
రచించుట యాదృచ్చికము. 


నవవీధీవ్యాఖ్య 
దీనికీ పేరు పెట్టుట కొక కారణము గలదు. ఇది యశ్వధాటీ కావ్యము గదా! నవవీథి - 
క్రాత్తబాట యని యొక యర్థము. క్రొత్త గుజ్జములకు దౌడు నేర్పుటకై రౌతులు 9 
సంచారమార్గముల నేర్చరింతురు. వీనికి నవవీథు లని పేరు. వీనిని గూర్చి మాఘభూమికలో 
నిట్లు వివరించితిని. 


“ఈ ధారలను బరిచయము చేయుటకై గుట్టిముల కేర్చరచిన సంచారప్రదేశములకు 
వీథు లని పేరు. 
శ్లో వీథ్య స్తిస్రోతి థ ధారాణాం లఫ్వీ మధ్యోత్తమాః క్రమాత్‌ | 

తాసాం స్యాద్ధనుషామ్మాన మళీతి ర్నవతి శృతమ్‌ ॥ 

లఘ్వీమధ్యోత్తమానాం తు వాజినాం వీథికాః స్మ లతాః ! 

నవానాం కథితా వీథ్యో దుష్టానాం క్రమణక్రమే ॥ 

అన్యేషా మపి సర్వత్ర గతి దార్భ్యార్థ మీరితాః । 

సమోన్నతా సా విష మాంబుకీర్ణా, శుద్ధా నతాగ్రా తృణ వీరుదాధ్యా | 

స్థాణుప్రకీ ర్లోపలసంప్రకీర్ణా, పార్వోన్నతాఖ్యా నవధేతి వీథ్యః ॥ 

సర్వవీథీషు యో వాజీ దృఢశిక్షాసమన్నితః । 

తేన రాజా రణే నిత్యమ్‌ మృగయాయామ్‌ ముదం వ్రజేత్‌ ॥ 

ఎనుబది ధనుస్సుల మధ్యదూరము గల వీథి “లఘ”. తొంబది ధనుస్సుల మధ్యదూరము 
గల వీథి “మధ్య. నూరు విండ్ల దూరము గల వీథి 'యుత్తమి. ఈ వీధులు తొమ్మిది విధములు. 
1.ముందు సమముగా నుండి వెళ్ళీన కొలంది పర్వతము వలె నెత్తుగా నుండునది “సమోన్నతి. 
2.ఒక చోట నెత్తుగను మరియొక చోట లోంతుగను గొన్నిచోట్ల గోతులుగను నుండునది 
“విషమ”. 3.ఎగుడు దిగుడుగా నుండు క్రింది భాగము కనంబడకుందడ నీటితో నిండి యుండునది 
“'యంబుకీర్ణ'. 4.ఎగుడు దిగుడులు లేక సమముగా నుండునది “శుద్ధి. 5.పోయిన కొలంది 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 19 


సొరంగము వలెం బల్లముగా నుండునది 'నతా(గి. 6. గడ్డితోం బొదలతో నిండి యుండునది 
'తృణవీరుదాధ్య. 7. (మోళ్ళతో నిండి యుండునది స్థాణు ప్రకీర్ణ'. రి.శిలలతో నిండి యుండునది 
“'యుపలసం ప్రకీర్ణ. 9.ఒకప్రక్క లోంతుగా నుండి మరియొక ప్రక్క నెత్తుగా నుండునది 
'పార్వోన్నత'. పెంకి గుజ్జములను లొంగం దీయుటకు మంచి గుజ్జములకు గతి దార్‌ధ్యము 
గల్లుటకు నీనవవీథుల యందు శిక్షింపవలయును. అన్ని వీధుల యందు శిక్ష పొందిన 
గుట్టిము రాజునకు యుద్ధము లోను వేట యందును సంతోషము గల్లంజేయునని భోజుడు 
చెప్పినాండు. 
శ్లో॥ ఉరసాలీ వరశ్వాలీ పృథులో మధ్యనామకః 
ఆలీఢః శోభనై రంగైః ప్రత్యాలీఢ స్తథాపరః 
ఉపధేనవ ఉక్తం చ పాదచాలీ చ సర్వగః | 


1.ఉరసాలి 2.వరశ్వాలి 3. పృథులము 4. మధ్యము 5. ఆరీధము 6. ప్రత్యాలీఢము 
7.ఉపధేనవము 8. పాదచాలి 9.సర్వగము. ఇవి నవవీథు లని కొందతి మతము. (మాఘభూమిక 
- 87 పుట) 

ఈ కావ్యమును గూర్చి చెప్పంగనే దీనినిం బ్రకటించుటకు మిత్రులు శ్రీరావిమోహనరావు 
గారు వెంటనే యంగీకరించిరి. వీరు శతాధిక (గ్రంథ ప్రకాశకులు. అనేక సంస్కృత[గ్రంథ 
వ్యాఖ్యాతలు. సంతత సరస్వతీ సేవాపరాయణులు. 'రామోరా లేఖినీ నామధేయులు. వీరికి 
నా కృతజ్ఞతాభినందనములు 

సుభాషితరత్నాకరగ్రంథమును నా కందంజేసిన మా మేనమామగారు శ్రీహరి సత్య 
సూర్య ప్రకాశరావు. B.SC, M.Ed. గారికి నా నమోవాకములు. 

నే నడిగిన వెంటనే ప్రత్యేకముగా “యాదవాభ్యుదయి కావ్యము కొని హేవాకి - శబ్దమున 


కప్పయదీక్షితవ్యాఖ్య యందలి యర్థమును దూరతంక్రీ శవణములోం దెలియంజేసిన యవధాని 
శిరోమణులు చిరంజీవులు శ్రీ బొబ్బిలి శ్రీనివాసరావు గారికిం గృతజ్ఞతాపూర్వకాశీస్సులు. 


శ్రీమత్సరమేళ్లరార్హుణమస్తు 
అవిడి, wn 
స్వస్తిశ్రీ నందనాధిక భాద్రపద సకలసుకవిబుధజనవిధేయుండు, 
త్రయోదశీ బుధవారము, గరిమెళ్ళ సోమయాజులు శర్మ, 


29-08-2012 పుష్పగిరి మహాసంస్థానపండితుండు. 


ఫా వ్య లః 
కిక శక శక 


20 


ఓం 
శ్రీరామచనాయ నమః 
అశ్వధాటే కావ్యమ్‌ 
పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌. 


శ్లో అంకా౭_.౨ దృతక్షితిజ-మంకా౭ నభిజ్ఞశశి-శంకాకరా౭ ౨ స్యసుషమం 
టంకారిచాప మను-లంకా9 ౨ శరక్షతజ-పంకా౭_ వరూషితశరమ్‌ । 
త్వం కామదం విహిత-రంకా9_ వనం దనుజ-కంకాలనోదిన మనా 
తంకాయ వత్స! భజ!-తం కాలమేఘరుగ-హంకారహారివపుషమ్‌ ॥ ౧ 
మాగా మన స్వ మను-రాగాతిభూమి ముప-భోగా నవాప్తమనసా 
మా౭_గారదారసుత-యోగా న కిం బత వి-యోగాత్మకాః పరిణతౌ । 
యాగాది జన్యపర-భాగా అవిగ్రహ విభాగార్హశైల తనయం 
వేగా దుపాస్వ! భవ-రోగాపహం విధృత-నాగా౭_జినమ్‌ పురరిపుమ్‌ ॥ ౨ 
శ్లో; వాచా మరందమధు-మోచాసుధామధురి-మా9_9_చామదక్షరసయా 
హా! చాపలా న్నరపి-శాచా నుపాసితు మ-నాచార కింను యతసే | 
కాచాయ మా వినట!-సా చాల 9 పదక్ర న సు-మోచాగ్రిమా కమపి తమ్‌ 
ప్రాచా ముపాస్య మభి-యాచా9_పవర్గసుఖ-మాచార్య మాడ్రితవటమ్‌ ॥ 
శ్లో; ఖంజాయితోల_ ధిమతి-గంజాపరో9ల పి బత-సంజాయతే9 త్ర ధనదః 
సంజాఘటీతి గుణ-పుంజాయితస్య నతు-గుంజామితం చ కనకమ్‌ । 
కిం జాగ్రతీ జయసి?-కిం జానతీ స్వపిషి? -శింజాననూపురపదే! 
తంజాపురేశి! నవ-కంజాక్షి! సాధు తది-దం జాతువా కిము శివే! ॥ అ 
శ్లో; ఆటీకసే9 ౦గ! కరి-ఘోటీపదాతిజుషి-వాటీభువి క్షితిభుజాం 
చేటీభవం స్తదపి-శాటీ న తే వపుషి-వీటీ న వా ధి వదనమ్‌ । 
కోటీరరత్నపరి-పాటీ భృశా౭_రుణిత-జూటీవిధుం తనులసత్‌ 
పాటీరలిప్తి మిభ-ధాటీజుషం సురవ-ధూటీనుతామ్‌ భజ! శివామ్‌ ॥ x 
పండావదగ్రిమ! పి-చండా9_వపూర్తి మను-రండావిధేయకుటిలో 
ద్దండా9_వివేక ధని-చండాలగేహభువి-దండా9 9 హతిం కిమయసే? 
ఖండా9_మృతద్యుతిశి -ఖండా ముపాస్వ! సుర-ఖండార్భితాల ౦ఘ్రీకమలామ్‌ 
భండాసురద్రుహ మ-చండాత్శికాం చితి మ-ఖండాం జడాత్మసుఖదామ్‌॥ ౬ 


(౮ 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 21 


గాధా త్వయా సపది-రాఢాపురీ వసుని-బాధావబద్ధరతినా 

సోఢా తథా తపన-గాఢా9_9_తపటప్రసర-రూఢాతివృష్టివితతిః । 

మూఢా9 పి కిమ్‌ ఫల మ-గూఢా జరైవ శిర-సోఢా కుతో న వినుతో 

ద్రోఢా జనే ర్జనిత-షోఢాముఖః సమితి-వోఢా స హాటకగిరేః ॥ ౭ 


దంతావలా౭_శ్వభృతి -చింతాపరో9 సి బత-కిం తావతా? వద ఫలం 

హంతా9 భీలం క్వచన-గంతా తదేత దథ-సంతాప మంచసి పరమ్‌ । 

త్వం తాత! భావయ! దు-రంతా రమా£౭_ నవర-తం తామసః స్వపిహి మా 
సంతారకం వినత-సంతానకం సపది-తం తావ దాశ్రయ! శివమ్‌ ॥ ౮ 


వందారులోకతతి-మందారపాదప మ-మందాయమానకరుణమ్‌ 
బృందావనోఢపశు-బృందా9_వనమ్‌ ప్రణత-బృందారకం చరణయోః | 
నందాదృతం కుశల-సందాయి తత్మిమపి-కందాయితం (శ్రుతిగిరాం 
కుందాభకీర్తి ముచుకుందార్చితం హృది ము-కుందాహ్వయం స్మర మహః ॥ ౯ 


క్రోధాః9 _కులో విగత-బోధా౭_న్వయో౭_. సదను-రోధా9_నుగో న భవ భోః 
సాధారణీ న ఖలు-బాధా భవస్య భువి-గాధా న మోహవసతిః । 

వేధా గురుశ్చ పటు-మేధా విభు ర్నహి ని-షేధాయ కర్మవితతే 

రాధాయ తాత! హృది-రాధా విటాంఘ్రియుగ-మాధారతాం వ్రజ! ముదామ్‌[॥॥౧౦ 
నానావిధే జనుషి-కా నామ సౌఖ్యయుజి-రానాకప్పష్ట మపివా 

జానాసి యద్విషయ-సూనారుచి ర్భవసి-దూనాశయో భృశతరమ్‌ I 

మానాతిగో విహిత-దానాధ్వరాది రిహ-కీనాశభీతిరహితో 

మీనాయతాక్ష మధి-గానాదరం కలయ!-సూనాగ్రజీవనహరమ్‌ ॥ ౧౧ 


సాపాయ మేత్య వపు-రాపాతరమ్య మను-తాపాదృతే సకుతుకం 

ద్వీపా నగాహిషి స-మీపాతిగా నకృత-భీపాతఖేదగణనః । 

భూపా నసేవిషి సు-రూపా9 ౨ కృతేత హహ న-తూపాగమం సుఖలవం 
గోపాయ! మాం సపది-గోపాలధుర్య! తవ-కోపాయ నాం స్మి విషయః ॥ ౧౨ 
కిం బాల! న స్ఫురతి? -సంబాధకమ్‌ భృశవి-డంబాస్ప్సదమ్‌ పరిణతౌ 

నింబాది తిక్తరస-సంబాధ మత్ర నను-బింబాధరావిలసితమ్‌ । 

లంబాలకాం ధుతవి-లంబాదరాం ఘుసృణ -జంబాలజాలవిలసద్‌ 

బింబా మనూనశశి-బింబాననాం సతత-మంబా ముపాస్వ సదయామ్‌ ॥ ౧౩ 


22 


శ్లో 


అశ్వధాటీకావ్యమ్‌ 


రంభాదిగాఢపరి-రంభా9 9 దరేణ సుచి-రం భావతో9 త్ర యజసే 

త్వం భావయస్వ! కిము-శం భావ్యనేన జడ! సంభావితక్షయమిదమ్‌ । 

స్తంభా దుదిత్వర మ-హంభావతః కలయ! -జంభారిసంస్తుతపదం 

తం భావుకప్రద మ-దంభా9 9 కులో నఖర-సంభారదారితరిపుమ్‌ ॥ ౧౪ 
రామా9 _ర్చితాల ౦ఘ్రీరభి-రామా9 ౨ కృతిః కృతవి-రామా సుపర్వవిపదాం 
కామా౭ర్తిహృ త్సఫల-కామా నిదేశరత-కామా9 9 ది నిర్ణరవధూః । 

భామా హరస్య నుత-భామా జపాసదృశ-భా మాననీయచరితా 

సా మా మవ త్వఖిల-సామాదృతస్తుతి ర-సామాన్యముక్తిసుఖదా ॥ ౧౫ 
మాయా తవేయ మురు-గాయా9 వివేకనిధి-మాయామినీ కిమపి మా 
మాయాసయ త్యకృత -జాయాతనూజధన -కాయాదిదోషకలనమ్‌ I 

సా యాతనా తు నిర-పాయా మతా జగతి-హా! యామి కం ను శరణమ్‌ 
మాయానివాస! పరి-పాయా నవాంబుధర-దాయాదదేహ! భగవన్‌ ॥ ౧౬ 


హారం దదాసి కుచ-భారం జిఘృక్షసి చ-సారంగచంచలద్భృశః 

సారంతు మిచ్చతి హి-జారం నిషేవ్య తవ-కా రంజనేహ ఘటతామ్‌ । 

స్మారం విహాయ మద-మారంభరమ్య మను-వారమ్‌ భజ! (శుతిగిరాం 

సారమ్‌ మహేశ మవి-కారం జనుర్విలయ-పారమ్‌ ప్రయాస్యసి సఖే ! ౧౭ 
నీలాల లకానయన-లీలావిమోహమయ-కీలాలరాశిజరరే 

వేలాల తిలంఘ మను-వేలాల వమజ్ఞి రిహ-తే లాఘవాయ నహి కిమ్‌? । 

కో లాభ? ఏష ఇతి-కోలాయితో జయసి-హాలాసమస్థిత వయః 

కాలాల హితం శమిత-హాలాహలం సతత-మాలాన యాత్మమనసా 11 ౧౮ 
దావా9_నలార్చి రివ-తావా నయం తపతి-హా! వామ్యకృత్‌ కలి రహో! 
కోవా£. పర స్వదిహ-భో వాసుదేవ! మమ-యో వారయేత త మిమమ్‌ । 
సేవా విధాన భృశ-హేవాకసిద్ధముని-దేవా౭_ధునా చరణయో 
ర్భావా౭.౨_నతాయ శిశు-భావా౭౨ శ్రితాయ విత-రా౭ ౨ వాసతాం నిజముదామ్‌॥ ౧౯ 


ఆశాభరేణ నిఖి-లా9 9 శాసు ధావన మ-థా9 9 శాతకుంభగిరి వా 
క్షేశాల.౨ వహం వివిధ-దేశాల టనం [ద్రవిణ-లేశాయ నా౭_పి వవృతే । 

ఆశా9 తిదా మవితు-మాశాస్వ పాణిధృత-పాశా మనేక జగతా 

మీశా ముపాసితగి-రీశా మిహా౭_౦గ! దిగ-ధీశా౭_ర్చితా౭_౦ఘ్రినలినామ్‌ 11౨౦ 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 23 


ఏషా జరా శిరసి-వేషా౭_న్యభావకృ ద-శేషా౭౨ మయెక వసతి 
స్తోషాయ సౌమ్య! నహి-దోషా9 9 లయా భృశ మ-పోషా9 9 స్పదీకృతగుణా | 
శేషాయుషః కురు! వి-శేషా9_ర్హ మేత దిహ-శేషా౭_హిక్టప్తధనుషో 
రోషాద్యపాస్య తను-శోషా9 9 వహం కలయ!-యోషా మనంగ జయినః ॥ ౨౧ 
సంసారధన్వభువి-కిం సార మామృశసి? -శంసా9_ధునా శుభమతే! 
త్వం సాధు సంతను హి-తం సాహసేన తు నృ-శంసాల ౨ దృతేన కి మహో! | 
హంసాల_9_శయస్థ మతి-హంసాత్మభాస మథ-తం సామభిః పరిగృణన్‌ 
కంసారివంద్య మవ-తంసాయితేందు మిహ-సంసాధ యార్థమభిలమ్‌ 1 ౨౨ 
గేహాల ౨ త్మజ[ద్రవిణ-దేహాల 9 దికం జనిత-మోహాల నుబంధ మవితుమ్‌ 
భో హాని రాపి కియ-తీహా9 పి సుస్థితిమ-తీహా న తే నిజహితే । 
వాహాయితోక్ష భవ-దాహా9 పహం సలిల-వాహా9 ౨ భకంఠసుషమమ్‌ 
బాహాలసన్మ లగ మ-నాహార్యసౌఖ్యకర -మాహాత్మ శ్ర మాభజ! మహః ॥ ౨౩ 
వాలీయుత శవణ-పాలీయుగా లలిత -చూలీవిరాజిబకులా 
కేలీగతానుగమ-రాలీకులా మధుర-మాలీఖి రాదృతకథా . 
నాలీకదృక్‌ కుసుమ -నాలీకపాణి రిహ-కాలీయశాసిసహజా 
తాలీదలాభతను-మాలీ సదా భవతు-కాలీ శుభాయ మమ సా ॥ ౨౪ 
దక్షాలం ధ్వర ప్రశమ-దక్షాల 9 (గ్రహం విబుధ-పక్షా9 భిపాలనపరం 
లక్షా౭_మృతద్యుతివ -లక్షా౭ ౨ తృ్మకం హృతవి-పక్షా9_9_త్తవిస్మయకథమ్‌ I 
ఉక్షాధిరోహి హత-లక్షాల సురప్రకర-మక్షామతా9_(శ్రయదయమ్‌ । 
త్ర్యక్షా౭ ౨ హ్వయమ్‌ ప్రణత-రక్షామణిమ్‌ ప్రణయి-యక్షాలి ధిపం స్మర! మహః ॥ ౨౫ 
రామనామ్నః స్వపౌత్రస్య కామనాపూరణోత్సుకః । 
అశ్వధాటీం జగన్నాథో విశ్వహృద్యామరీరచత్‌ ॥ 
ఇతి పండితేంద్రజగన్నాథ విరచిత మశ్వధాటీకావ్యం సంపూర్ణమ్‌ ॥ 
శ్రీః శ్రీః శ్రీః 
ఓం 
శ్రీరామచన్హాయ నమః 


24 అశ్వధాటీకావ్యమ్‌ 


౧. శ్రీరామ స్తుతి 
అవతారిక : 


జగన్నాథ పండితేంద్రుండు తన మనుమం డగు రామునకు బోధించుటకై వినినంతనే 
వీనులకు విందు చదివినంతనే మనస్సున కుల్లాసము గలిగించు లయ గల యశ్వధాటీ 
వృత్తములతో భక్తి - జ్ఞాన - వైరాగ్యముల నుపదేశించు నశ్వధాటీకావ్యమును రచింప 
బూనినవాండై ప్రారంభించిన గ్రంథము నిర్విఘ్నముగా సమాప్తి నొందుటకై శ్రీరామభజనపూర్వక 
మగు మంగళము నాచరించుచున్నాండు. 


శ్లో అంకా౭.9 దృతక్షితిజ-మంకా౭ నభిజ్ఞశశి-శంకాకరా౭ ౨ స్యసుషమం 
టంకారిచాప మను-లంకా9 ౨ శరక్షతజ-పంకా౭_ వరూషితశరమ్‌ । 
త్వం కామదం విహిత-రంకా9_ వనం దనుజ-కంకాలనోదిన మనా 
తంకాయ వత్స! భజ!-తం కాలమేఘరుగ-హంకారహారివపుషమ్‌ ॥ ౧ 


వ్యాఖ్య : వత్స = అబ్బాయీ! మనుమండ వగు రామా! అంక = తొడపై; ఆదృత = 
ఆదరింపంబడిన; క్షితిజమ్‌ = భూమి నుండి పుట్టిన సీత గల వానిని; “ఉత్సంగ చిహ్నయో 
రంకః - అని యమరము. అంక = కళంకమును - మచ్చను; అనభిజ్ఞ = న+అభిజ్ఞ = 
ఎజుంగని; శశి = చంద్రుని యొక్క శంకాకర = సందేహమును గలిగించు; ఆస్య = మోము 
యొక్క సుషమమ్‌ = శోభ గల వానిని; 'కలంకో9_. ౦కాపవాదయో? - అని యమరము. 
శశము = కుందేలు. అది గల వాండు శళి. 'సృమరో గవయః శశ “ద్విజరాజో శశధరో 
నక్షత్రేశః క్షపాకరః 'వక్రాస్యే వదనం తుండ మాననం లపనమ్‌ ముఖమ్‌” 'సుషమా పరమా 
శోభా” - అని యమరము. “శంకా వితర్మ భయయోః - అని వైజయంతి. టంకారి = 
టంకార ధ్వని గల; చాపమ్‌ = విల్లు గల వానిని; అను = తరువాత; లంకా = లంకాపట్టణము 
నందలి; ఆశర = రాక్షసుల యొక్క క్షతజ = గాయముల నుండి పుట్టిన రక్తము యొక్క 
పంక = బురదచే; అవరూషిత = బాగుగా గప్పంబడిన; శరమ్‌ = బాణములు గల వానిని; 
“ధను శ్చాపౌ” “'క్రవ్యాదో౭_ స్రప ఆశరః “రక్త క్షతజ శోణితమ్‌' “పంకోల_ స్త్రీ శాద కర్ణమౌ” 
“కలంబ మార్గణ శరాః:-’ అని యమరము. కామదమ్‌ = కోరిన కోరికల నిచ్చు వానిని, 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 25 


'కామోం_భిలాష స్తర్షశ్ళి - అని యమరము. విహిత = విధింపంబడిన = చేయంబడిన: 
రంక = దీనుల యొక్క అవనమ్‌ = రక్షణము గల వానిని: 'రంకః కృపణ మల్లయోః - అని 
విశ్వ - మేదినీ - నానార్థరత్నమాలాకోశములు. రంకః = కృపణుండు, లోఖి, దరిద్రుండు - 
అని మేదినీటీక. దీనుం డని దర్పణవ్యాఖ్య. దనుజ = దుందుభి యను రాక్షసుని యొక్క 
కంకాల = అస్థిపంజరమును: నోదినమ్‌ = దూరముగాం దన్నిన వానిని: “స్యా చ్చరీరాస్థి 
కంకాలః - అని యమరము. కాలమేఘ = నల్లని మబ్బుల యొక్క రుక్‌ = కాంతుల 
యొక్క అహంకార = గర్వమును: మేమే గొప్పవారమను నహంభావమును, హారి = హరించు 
- అణంచివేయు: వపుషమ్‌ = దేహము గల వానిని:'కాల శ్యామల మేచకాః “అభ్రమ్‌ మేఘో 
వారివాహళ ' స్యుః ప్రభా రు గ్రుచిః 'గర్వోఐ_ భిమానో౭_ హంకారళ గాత్రం వపుః సంహననం 
శరీరమ్‌” - అని సర్వత్ర యమరము. తమ్‌ = ఆప్రసిద్దుం డగు శ్రీరామచంద్రుని: న + 
ఆతంకాయ = ఆటంకములు లేకుండుటకై - యడ్డులు తొలంగుటకై; నీవు; భజ = సేవింపుము. 


“భజ - సేవాయమ్‌” అను ధాతువునకు లోట్టులో నేకవచనములో రూపము. 


తాత్పర్యము: ఓ వత్సా! ఒడిలో సీతను గూర్చుండం బెట్టుకొనిన వాండు, మచ్చ లేని 
చంద్రబింబమా? యను శంకను గలిగించు ముఖశోభ గల వాండు, 'టంటంి - అని మోంగు 
ధనుస్సుగల వాండు, లంక యందలి రాక్షసుల రక్తపు టొచ్చులోం గూరుకొన్న బాణములు 
గల వాండు, భక్తుల కోర్మెలు దీర్చు వాండు, దీనులను రక్షించు వాండు, దుందుభి యను 
రక్కసుని యస్థిపంజరమును గాలి బొటనవ్రేలితో దూరముగాం బడవేసిన వాండు, కాటు 
మబ్బుల కాంతుల గర్వము నణంచు నల్లని దేహము గలవాండు నగు శ్రీరామచంద్రు 
నాటంకములు పోవుటకై నీవు సేవింపుము. 
విశేషములు: 

తన యందు సుగ్రీవునకు నమ్మకము కల్గుటకై దుందుభి యను రాక్షసుని యెముకల 
గూడును శ్రీరామచంద్రమూర్తి తన పాదాంగుష్టముతో దశయోజనములు దూరముగా నెట్టిన 
రామాయణకథ యిక్కడ నను సంధేయము. 
శ్లో! రాఘవ ప్రత్యయార్థం తు దుందుభేః కాయ ముత్తమమ్‌ । 

దర్శయామాస సుగ్రీవో మహాపర్వతసన్నిభమ్‌ ॥ 

ఉత్తుయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః | 

పాదాంగుష్టేన చిక్షేప సంపూర్ణం దశయోజనమ్‌ ॥ (వాల్మీ-బాల-1-64, 65 శ్లో) 


26 అశ్వధాటీకావ్యమ్‌ 


రాఘవో దుందుభేః కాయమ్‌ పాదాంగుష్టేన లీలయా । 

తోలయిత్వా మహాబాహు శ్చిక్షేప దశయోజనమ్‌ ॥ (వాల్మీ-కిష్మి- 11-84శ్లో.) 
“అంకావరూషితశరమ్‌” అను ముద్రితపాఠము సాధువుగాదు. 'పంకావరూషితశరమ్‌” - అని 
యుండవలయును. 


ఛందస్సు: 
ఈ కావ్యమునందలి పద్యము లన్నియు నశ్వధాటీవృత్తములు. అశ్వధాటికే “మత్తేభము” 
'సితస్తబకము” 'పరిస్తబకము” మొదలగు నామాంతరములు గలవు. 


మత్తేభ నామ కిల వృత్తేషు వృత్త మభిధత్తేస్మ కో౭_పి కవిరాడ్‌ 
గౌర్నాగరో నగిరి నాగోపమో౭ స్తి నచ వృత్తం సమాన మమునా ॥ 
అని శ్రీనివాసకవి వృత్తమణికోశలక్షణము. 


ఉక్తం సితస్తబతవృత్తం తభౌ యజసరా నో గురు ర్యది తదా! అని దుఃఖభంజనకవి 
వాగ్వల్లభలక్షణము. 
ఉక్తమితి - యది ప్రతిపాదం తగణ - భగణ - యగణ - జగణ - సగణ - రగణ - నగణ 
- గురవః స్యుః, తదా “ సితస్తబకి నామకం వృత్తమ్‌ ఉక్తమ్‌। శేషేణేతి శేషః “పరిస్తబకి 
ఇత్యపి నామా౭_స్య బోధ్యమ్‌। “అశ్వధాటీ' ఇత్యపి నామాస్య కేచిద్వదంతి॥ 
అని తత్పుత్ర దేవీప్రసాదశుక్షవరవర్ణినీవ్యాఖ్య. 
అశ్వధాటీవృత్తములోం బ్రతిపాదమునందు -త -భ-య-జ-స-ర-న- 
గి - గణములు క్రమముగా వచ్చును. నాలుగు పాదము లందు 1-8 - 15 స్థానములలో 
నొకే ప్రాసాక్షరమును వాడవలయును. 
ఈ శ్లోకము కాళిదాసు రచించిన 'దేవీస్తుతి లోని- 
శ్లో; న్యంకాకరే వపుషి - కంకాళరక్తపుషి - కంకాదిపక్షివిషయే 
త్వం కామనా మయసి - కింకారణం? హృదయ! పంకారి మేహి గిరిజామ్‌। 
శంకాశిలానిశిత - టంకాయయానపద - సంకాశమానసుమనో 
రుంకారిభృంగతతి - మంకానుపేతశశి - సంకాశవక్రకమలామ్‌॥ 
అను శ్లోకమున కనుసరణము. ౧. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 27 


౨. లౌకికవస్తుయాగాది గర్హణము - శివభజనము 
అవతారిక : 


లౌకికములగు భార్యాపుత్రాదులు, వైదికములగు యాగాదులు నిత్యములుగావు. నిత్యఫలప్రదుం 
డైన శ్రీశివునే యుపాసింపు మని తన మనస్సునకు బోధించుచున్నాండు: - 


శ్లో మాగా మన స్వ మను-రాగాతిభూమి ముప-భోగా నవాప్తుమనసా 

మా౭_గారదారసుత-యోగా న కిం బత వి-యోగాత్మకాః పరిణతౌ | 

యాగాది జన్యపర-భాగా అవి[గ్రహ వి-భాగార్హశ్రైల తనయం 

వేగా దుపాస్వ! భవ-రోగాపహం విధృత-నాగా౭_జినమ్‌ పురరిపుమ్‌ ॥ ౨ 
వ్యాఖ్య : మనః = ఓమనసా!; త్వం = నీవు; ఉపభోగాన్‌ = పువ్వులు, మంచి గంధము, చల్లని 
పానీయములు మొదలగు భోగవిషయములను; అవాప్తమ్‌ = పొందుటకు; అనసా = బండిపై; 
శ్లీబేలనః శకటో౭_స్తీ స్యాత్‌ - అని యమరము. అనః శబ్ధము సకారాంతము, 
నపుంసకలింగము. లేక - అవాప్తమనసా = పొందవలె ననెడి మనస్సుతో. “తుం కామమనసో 
రపి” - అను వచనముచే మకారలోపము. అనురాగ = అనురక్తికి - కూరిమికి; అతిభూమిమ్‌ 
= పరాకాష్ట యైన ప్రదేశమునకు; మా గాః = వెళ్ళకుము. 
ఎందులకు వారించుచున్నా వను దానికి సమాధానము చెప్పుచున్నాడు - మా = లక్ష్మి - 
సంపద; అగార = ఇల్లు; దార = భార్య; సుత = కొడుకు మొదలగు వాని యొక్క యోగాః 
= సంయోగములు - పొందుటలు; పరిణతౌ = కాలక్రమపరిణామములో; వియోగాత్మకాః = 
వియోగమును - విడిపోవుటను గల్లించునవి. న కిమ్‌ = కావాయేమి? విడిపోవునవే యని 
భావము. బత = అయ్యో! చెప్పుము. ఖే దానుకంపా సంతోష విస్మ యామంత్రణే బతి - 
అని యమరము. 

స్వర్గసుఖము కూడ నిట్టిదే యని చెప్పుచున్నాండు- 

యాగ + ఆది - యాగాది = జ్యోతిష్టోమము మొదలగు యజ్ఞములచే; జన్య = పుట్టు; 
పర = ఉత్కృష్టమైన; భాగాః = అమృతము, అప్సరసలు మొదలగు వాని వలనం గల్లు 
సుఖములు కూడ; అవసానకాలములో వియోగము నొందునవే యని పూర్వకవాక్యముతో 
నన్వయము. “పదభాగాళి - అని పాఠాంతరము. పద మనంగా స్వర్గము. 
శ్లో; యన్న దుఃఖేన సంభిన్నం నచ గ్రస్త మనంతరమ్‌ । 

అభిలాషోపపన్నం చ తత్సుఖం స్వః పదాస్పదమ్‌ ॥ (గరుడ-109 అధ్యా-44 శో 


28 అశ్వధాటీకావ్యమ్‌ 


దుఃఖముతో గూడనిది, తరువాతి కాలములోం గూడ దుఃఖమును గల్లింపనిది, 
యభిలాషము (కోరిక) వలనం బుట్టునది యగు సుఖమే స్వర్గము (స్వఃపదము) అని 
గరుడపురాణము చెప్పుచున్నది. అమృతపానము, రంభాసంభోగము, అజరత్వము (ముసలితనము 
లేకపోవుట) మొదలగునవి స్వర్ణలోకములో లభించును. 'స్వర్గకామో యజేతి స్వర్గమును 
గోరువాండు యాగము చేయవలయు నని వేదము చెప్పుచున్నది. యాగములు చేయుట 
వలన స్వర్గము లభించును గాని యా స్వర్గసుఖములు కూడ శాశ్వతములు గావు. 
శ్లో తే తమ్‌ భుక్వా స్వర్గలోకం విశాలం 

క్షీణీ పుణ్యే మర్యలోకం విశంతి॥ (భ.గీ. -9-21) 


యాగములు చేసిన వారు స్వర్గము చేరి భోగము లనుభవించి యా యాగపుణ్యము 
క్షీణించినంతనే మజల భూలోకములోంబుట్టుచున్నా రని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ 
యుపదేశించుచున్నాండు. 


కాంబట్టి యీ భూలోకము నందలి ధన - గృహ - భార్యా - పుత్రాదుల వలనం 
గలిగిన సుఖములు శాశ్వతములు కానట్లే స్వర్గలోకమునందలి యమృతపాన - 
రంభాసంభోగాదులు కూడ శాశ్వతములు కావు కావున వానికై యజట్టులు సాంచ వలదని 
భావము. 


అయినచో నేమి చేయవలయునో చెప్పుచున్నాండు - 
అ + విగ్రహ + విభాగ + అర్హ + శైలతనయమ్‌. 


విగ్రహ = దేహము నుండి; విభాగ = విడందీయుటకు; అ + అర్హ = శక్యముగాని; 
శైలతనయమ్‌ = పర్వతపు త్రిక యగు పార్వతి గల వానిని; అత్యంతానురాగముతో భార్యకు 
సగము దేహ మిచ్చిన శివుం డర్ధనారీశ్వరుం డగుటచే నాశివపార్వతు లెప్పుడు విడిపోవరని 
భావము. 
భవ = పుట్టుక, సంసారము నను, రోగ = జబ్బును; అపహమ్‌ = అపహరించు - పోంగొట్టు 
వానిని; విధృత = విశేషముగా ధరింపంబడిన; నాగ + అజినమ్‌ = ఏనుంగు చర్మము గల 
వానిని; పురరిపుమ్‌ = పురములకు శత్రువైన; త్రిపురాసురుల సంహరించిన పరమశివుని; 
వేగాత్‌ = శీఘ్రముగా - వెంటనే; ఉపాస్వ = ఉపాసింపుము. 

తాత్పర్యము: ఓ మనసా! నీవు భోగద్రవ్యములను సంపాదించుటకై యనురక్తితో బండి 
యెక్కి దూరదేశములకుం బయనింపకుము. నీవు సంపాదించిన ధనము - ఇల్లు - భార్య - 
కొడుకులు చివరకు శరీరము కూడ నంత్యకాలములో మనల నుండి విడిపోవునవే. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 29 


శ్లో ధనాని భూమౌ పశవశ్చ గోష్టే - భార్యా గృహద్వారి జనః శ్శశానే | 

దేహ శ్చితాయామ్‌ పరలోకమార్లే - స్వకర్మగో గచ్చతి జీవ ఏకః ॥ 

మనము సంపాదించిన ధనములు భూమి యందే యుండును. ఆవులు, గేదెలు 
మొదలగు పశుసంపద సాల యందే యుండును. మన తోడి జనులు వల్లకాటి వజకే వత్తురు. 
పుట్టుకతో వచ్చిన శరీరము చితి యందే మండి పోవును. జీవుం డొక్కడే తాను చేసిన 
పుణ్యపాపకర్మములతోం బరలోకమార్గములోం (బ్రయాణము చేయు నను వచనము ప్రసిద్ధమే 
కదా! కాంబట్టి యీ భోగము లన్నియుం జివరి గడియలలో వియోగమును బొందునవే. 
ఇహలోకసుఖము లశాశ్వతము లైనచో యజ్ఞయాగాదులు చేసి స్వర్గలో కనసుఖము 
లనుభవింపవచ్చును గదా! యన్నచో నవి గూడ శాశ్వతములు గావు. జీవుండు చేసికొన్న 
పుణ్యము తరిగి నంతనే మజల భూలోకములోం బుట్టవలయును. ఐహిక సుఖములు, 
పారలౌకికసుఖములు నన్నియు నశాశ్వతములే. భగవంతుం డొక్కండే శాశ్వతుండు. 
భగవత్సాయుజ్యమే శాశ్వతమైనది. కాంబట్టి పార్వతి నర్జాంగిగాం జేసికొన్నవాండు, 
చావుపుట్టుకలతోం గూడిన సంసారరోగములను నయము చేయువాండు, ఏనుంగుతోలే బట్టగా 
ధరించినవాండు, త్రిపురములకు - స్టూలసూక్ష్మకారణదేహములకు శత్రువు - త్రిపురాసురులను 
సంహరించినవాండు నగు పరమశివుని వేగముగా సేవింపుము. కైలాసము చేరి శాశ్వత 
మగు శివసాయుజ్యము నొందెద వని భావము. 


శివుండు గజాసురుని సంహరించి వాని చర్మమును బట్టగా ధరించిన కథ, బంగారు - 
వెండి - యినుపపట్టణములు గల త్రిపురాసురులను జంపి లోకములను రక్షించిన కథ 
భారత-భాగవత - శివపురాణములలోంటబ్రసిద్ధములు. ౨. 

౩. నరసేవాగరణము - శ్రీదక్షిణామూర్తిప్రారనము 
యా వ థి 

అవతారిక : 

భగవంతుం డిచ్చిన మధురమైన వాక్కుతో నరపిశాచులను స్తుతించుట మంచిది కాదు. 
శ్రీదక్షిణామూర్తినే నుతింపు మని యుపదేశించుచున్నాండు- 
శ్లో వాచా మరందమధు-మోచాసుధామధురి-మా9 ౨ చామదక్షరసయా 

హా! చాపలా న్నరపి-శాచా నుపాసితు మ-నాచార కింను యతసే | 

కాచాయ మా వినట!-సా చా౭9_పదత్ర న సు-మోచాగ్రిమా కమపి తమ్‌ 

ప్రాచా ముపాస్య మభి-యాచా9_పవర్గసుఖ-మాచార్య మాణశితవటమ్‌ ॥ శ 
వ్యాఖ్య : న + ఆచార - అనాచార! = ఆచారము లేని జీవుడా! మరంద = పువ్వుల నుండి 


30 అశ్వధాటీకావ్యమ్‌ 


పుట్టిన తేనె; మధు = తేనెటీగలు పెట్టుతేనె మోచా = అరంటిపండు; కదళీ వారణబుసా 
రంభా మోచాంశుమత్స్ఫలా కాష్టాలీ” - అని యమరము. సుధా = అమృతము; “ఏయూష 
మమృతం సుధా” - అని యమరము. వీనికి సంబంధించిన; మధురిమా = తీపిని; ఆచామ 
= భక్షించుటలో; దక్ష = సమర్థమైన; రసయా = రసము గల; వాచా = వాక్కుచే; కవుల 
పలుకులు మకరందాదిరసముల కంటెను దియ్యనైన వని భావము హా! = అయ్యో! నరపిశాచాన్‌ 
= మానవరూపములో నున్న పిశాచములను; ఉపాసితుమ్‌ = ఉపాసించుటకు - 
రంజింపంజేయు టకు; కిన్ను యతసే? = ఏల ప్రయత్నము చేయుచున్నావు? కాచాయ = 
గాజు ముక్కకై - గాజుపెంకు వలెం దుచ్చమైన ధనమునకై; మా వినట = ఆనరపిశాచముల 
ముందు వికటముగా నృత్యము చేయకుము. అ(గిమా = ముందున్న; ఆపత్‌ = మరణాదిరూప 
మైన యా యాపద; అత్ర = ఆనరపిశాచముల దగ్గజ; న సుమోచా = విడిచిపెట్టుటకు - 
మరణాదియాతన నుండి తప్పించుకొనుటకు శక్యము గాదు. కాంబట్టి; ప్రాచామ్‌ = ప్రాచీను 
లైన బ్రహ్మ విష్ణువు మొదలగు వారికింగూడ; ఉపాస్యమ్‌ = ఉపాసింపందగిన వానిని; 
ఆ(్రితవటమ్‌ = ఆశ్రయింపం బడిన మట్టిచెట్టు గల వానిని; మళ్టిచెట్టు క్రింద నున్న వానినని 
భావము. ఆచార్యమ్‌ = జగద్గురు వైన వానిని; కమ్‌ అపి - కమపి = ఒకానొక యనిర్వచనీయుం 
డైన శ్రీదక్షిణామూర్తిని; అపవర్గసుఖమ్‌ = మోక్షసౌఖ్యమును; అభియాచ = బాగుగా 
యాచింపుము. మోక్షము కొజికై శ్రీదక్షిణామూర్తినిం బ్రార్థింపుము. 

తాత్పర్యము : వేదశాస్రాచారములు లేని యో జీవుడా! పూలతేనె, పట్టుతేనె, అరంటిపండు, 
అమృతము మొదలగు వాని తీపిని మించిన మాధుర్యము గల వాక్కులతో నరపిశాచముల 
నుపాసించుట కెందులకుం (బ్రయత్నించుచున్నావు? ధనము కోసమే కదా! ఇదంతయు నీ 
చపలత్వము. నీవు మూర్చుండవ. వారి యొద్ద నుండి ధనము సంపాదించి యజ్ఞాదిపుణ్యకర్మములు 
చేసి పాపమును బోంగొట్టుకొని యాపదల నుండి బయటపడుటకుంజేయుచున్నా నన్నచో 
నీద్రవ్యము వలన స్వల్పపాపములను నశింప జేసికొనం గలవు గాని నీకు దగ్గజగాం బొంచి 
యున్న మరణాదిరూప మగు గొప్ప యాపద నుండి తప్పించుకొన లేవు. ఈ నరాధము లిచ్చు 
ధనము గాజుపెంకు వంటిది. దీని వలన నీ జననమరణ రూపములగు కష్టములు తీరవు. 
కావున నీసామాన్య నరుల ముందట స్తుతించుచు నాట్యము చేయుట మానుము. నీ యాపదలు 
తొలంగుట కేమి చేయవలయునో చెప్పుచున్నాను వినుము! బ్రహ్మ మొదలగు దేవతలకుం 
గూడ సేవింపందగిన వాండు, ముజ్జగములకు నాచార్యుండు, మలటిచెట్టు మూల నాగశ్రయించిన 
వాండు నగు నొకానొక యవ్యక్తస్వరూపుని శ్రీదక్షిణామూర్తి నపవర్గసుఖమునకై ప్రార్థింపుము. 
నీకుం దప్పక కైవల్యము లభించు నని తాత్పర్యము. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 31 


విశేషములు: - 
ఆచార్యః - “మంహత్రవ్యాఖ్యాకృదాచార్యవేదమం[త్రములను వ్యాఖ్యానము చేయువాం డాచార్యుం 
డని యమరకోశము. 
శ్లో! ఉపనీయ తు యః శిష్యం వేద మధ్యాపయేద్‌ ద్విజః । 

సకల్పం సరహస్యం చ తమాచార్యమ్‌ (ప్రచక్షతే 1 (మను - 2 - 140) 

శిష్యునకు వడుగు చేసి షడంగములతో నుపనిషత్తులతో వేదము చెప్పువాండాచార్యుం 
దని మనుస్మృతి. 


శ్లో ఆచినోతి హి శాస్తా ణి, ఆచారాన్‌ స్థాపయత్యపి | 

స్వయ మాచరతి శ్రేష్ట స్తమాచార్యమ్‌ ప్రచక్షతే I 

సర్వశాస్త్రములను సంకలనము చేసి, యా శాస్త్రముల యందలి యాచారములను 
లోకములో వ్యాపింపంజేసి, పరోపదేశ పాండిత్యమే కాక యా యాచారములను స్వయముగా 
నాచరించునాం డాచార్యుం దని నిర్వచనము. 


బ్రహ్మాదిదేవతలకుం గూడం బరమాచార్యుండు శ్రీదక్షిణామూర్తి. 
శ్లో చిత్రం వటతరో ర్య్మూలే వృద్దాః శిష్యా గురు ర్యువా। 

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చ్చిన్నసంశయాః। 

ఆశ్చర్యము! మలిచెట్టు (కింద నున్న యువకుండు గురువు. శిష్యులు వృద్దులు. గురువు 
యొక్క మౌనవేం న ర్వవిద్యావ్యాఖ్యానము. శిష్యుల నసందేవాము లన్నియు 
ఛిన్నాభిన్నములగుచున్నవి. 


శ! వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం 

సకలమునిజనానాం జ్ఞానదాతార మారాత్‌। 

త్రిభువనగురు మీశం దక్షిణామూర్తిదేవం 

జననమరణదుఃఖచ్చేదదక్షం నమామి॥। 

మళ్దిచెట్టు క్రింద నున్న భూమిభాగముపైం గూర్చున్న వానిని, సమస్త మహర్షులకు 
దగ్గజగా జ్ఞానము నొసంగు వానిని ముల్లోకములకు గురువైన యీశ్వరుని, చావుపుట్టుకలతోం 
గూడిన సకల దుఃఖములను నాశనము చేయుటలో సమర్దుం డైన వానిని, శ్రీదక్షిణామూర్తిని 
నమస్మరించుచున్నా నని శ్రీదక్షిణామూర్తి స్తోత్రము. శివస్వరూపుం డైన శ్రీదక్షిణామూర్తి, 
విష్ణుస్వరూపుం డైన శ్రీహయగ్రీవస్వామి సకలవిద్యాధిదేవతలు. 


32 అశ్వధాటీకావ్యమ్‌ 


మరందః - మకరందః 


ఇక్కడ “వాచా మకరంది యను ముద్రితపాఠ మపపాఠము. గణభంగము. “మకరందః పుష్పరసః 
-అని దర్పణ వ్యాఖ్యాత కూడ నపపాఠమును గైకొనుట వింతగా నున్నది. 


మరంద శబ్ద మమరకోశములో లేదు. ప్రాచీనకవులు వాడ లేదు. అందువలన 
(గ్రంథపరిష్క్మర్త గణభంగమును గుర్తింపక మకరంద శబ్దమును మూలశ్లోకమునందు 
వ్యాఖ్యానమునందు జొనిపి యుండును. మరందశబ్ద మసాధువుగాదు. 


'మకరందో మరందో౭ స్య” -అని యాదవప్రకాశయతి వైజయంతీకోశము. మరందః - 
మరం మరణం ద్యతి భ్రమరాణాం జీవనహేతుత్వాత్‌. దో - క - ముమ్‌ - మకరందే - 
అని తారానాథతర్మవాచస్పతి శబ్దస్తోమమహానిధి. 

మరందః - పుం. మరం మరణం ద్యతి ఖండయతి. భ్రమరాణాం జీవన హేతుత్వాత్‌। దో+కః 
యద్వా మకరందః పృషోదరాదిత్వాత్‌ సాధుః మకరందః - ఇతి శబ్దరత్నావళీ। యథా - 


శ్లో; మాకందముకులస్యందిమరందస్యందిమందిరే । 
కేలితల్సే ముకుందేన కుందబ్బందేన మండితా ॥ ఇతి స్తవావలీ ॥ 
అని రాధాకాంతదేవ - శబ్ద కల్పద్రుమము. 


శ్లో; సాక్షాద్దాక్షా మజక్షమ్‌ మధురస మధయమ్‌ ప్రాగవిందమ్‌ మరందమ్‌ | (శం. వ-4-93) 
అని మాధవీయ శంకర విజయము. 
పరమప్రామాణికుండు బహుగ్రంథకర్త యగు కృష్ణకవి తన కావ్యమునకు “మందార మరంద 
చంపు” వని పేరు పెట్టినాండు. కాంబట్టి - 'వాచామరందమధు” -అనునదే సాధుపాఠము. ౩. 
అ తంజాపురేశ్వరి - ఉపాలంభము 
అవతారిక : 
నీచులు వ్యసనపరులు నగు వారిని ధనవంతులుగాంజేయుట, మంచి గుణములు గల 
పుణ్యాత్ములను బీదవారిగాంజేయుట నీకు మంచిపని గాదని తంజాపురాధిదేవత 
నెత్తిపొడుచుచున్నాండు. 
శ్లో; ఖంజాయితోల_ ధిమతి-గంజాపరో9 పి బత-సంజాయతే9 త్ర ధనదః 
సంజాఘటీతి గుణ-పుంజాయితస్య నతు-గుంజామితం చ కనకమ్‌ । 
కిం జాగ్రతీ జయసి?-కిం జానతీ స్వపిషి? -శింజాననూపురపదే! 
తంజాపురేశి! నవ-కంజాక్షి! సాధు తది-దం జాతువా కిము శివే! ॥ అ 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 33 


వ్యాఖ్య: తంజాపురేశి = తంజాపురమున కధిదేవతవైన బృహన్నాయకీ! అత్ర = ఇక్కడ; అధిమతి 
= బుద్ధియందు; ఖంజాయితః = కుంటివాండు. శ్రోణఃపంగా, ఖోడే ఖంజూ -అని యమరము. 
కుంటుపడిన బుద్ధి గలవాండు -బుద్ధి లేని మూఢధుందని యర్థము. గంజాపరః-అపి = గంజాయి- 
కల్లు త్రాగు నింటి యం దాసక్తి గలవాండు కూడ; బత = అయ్యో! ధనదః = కుబేరుండుగా; 
సంజాయతే = పుట్టుచున్నాండు-అగుచున్నాడు. “గంజా తు మదిరాగ్భృహమ్‌' -అని యమరము. 
గుణపుంజాయితస్య = మంచి గుణములు గల వానికి; గుంజామితమ్‌ = గురివెందపూస 
యెత్తు గల; “గుంజే తు కృష్ణలా?” -అని యమరము. కనకం చ = బంగారము కూడ; నతు 
సంజాఘటీతి = ఘటించుటలేదు - లభించుటలేదు. శింజాన = 'మోంగుచున్న నూపుర 
అందెలు గల; పదే = పాదములు గలదానా! నవ = క్రొత్తగా (వికసించిన); కంజాక్షి 
పద్మములవంటి కన్నులు గల దానా! శివే! = పార్వతీదేవీ! జాగ్రతీ = మెలంకువగా నుండియే; 
కిం జయసి? = సర్వోత్మృష్టముగా వర్తించుచున్నావా? జానతీ = తెలిసియే; కిం స్వపిషి? = 
నిద్రించుచున్నావా? తత్‌ ఇదమ్‌ - తదిదమ్‌ = ఇయ్యది యీ విధముగా జేయుట; జాతు 
వా = ఎప్పుడైనను; 'కదాచిజ్ఞాతు? -అని యమరము. సాధు కిము = మంచిదేనా? 


తాత్పర్యము : తంజాపురేశ్వరీ! మోంగుచున్న కాలిమంజీరములు గలదానా! క్రొందమ్ముల 
వంటి కన్నులు గలదానా! పార్వతీ! ఇక్కడ బుద్ధి లేని మూర్చుండు; గంజాయి, కల్లు మొదలగు 
మత్తు పదార్థములు సేవించువాండు కుబేరుని వలె ధనవంతుం డగుచున్నాండు. సద్గుణములు 
రాశులుగా గల మంచివాడు గురివెందపూస యంత బంగారపు ముక్క కూడ లభింపక 
దరిద్రుండగుచున్నాండు. నీవీ విషయము లన్నియు జూచుచు మెలంకువగా నుండియే 
సహించుచున్నావా? లేక తెలిసియుం దెలియని దాని వలె నిద్రపోవుచున్నావా? ఇట్లు చేయుట 
నీకు మంచిపనియేనా? యని భావము. 
విశేషములు : జగన్నాథ పండితరాయలు కూడ భగవంతు నిట్లే యుపాలంభించినాండు. 
శ్లో। భూతి ర్నీచగ్భహేషు విప్రసదనే దారిద్యకోలాహలో 

నాశో హంత! సతా మసత్సథజుషా మాయుః శతానాం శతమ్‌ । 

దుర్నీతిం తవ వీక్ష్య కోపదహన జ్వాలాజటాలో£ పి సన్‌ 

కిం కుర్వే? జగదీశ! యత్సున రహం దీనో భవా నీశ్వరః ॥ (భామినీ-శాంతి-25) 


నీచుల యిండ్లలో నైశ్వర్యము కనంబడుచున్నది. వేదములు చదువు బ్రాహ్మణుల యిండ్లలో 
బీదతనముతో నాంకలితో హాహాకారములు వినంబడుచున్నవి. సత్పురుషు అల్పాయుష్ములగు 
చున్నారు. చెడ్డ మార్గము ననుసరించు దుష్టులు వందల కొలంది సంవత్సరములు 
జీవించుచున్నారు. ఇట్టి నీ చెడు వ్యవహారము చూచినప్పుడు నా కోపాగ్నిమంటలు సెగలు 


34 అశ్వధాటీకావ్యమ్‌ 


పైకెగయు చున్నవి. కాని నే నేసామర్థ్యమును లేని దీనుండ నైతిని. నీవు సర్వసమర్థుండవైన 
భగవంతుండ వైతివి. జగదీశ్వరా! ఏమి చేయంగలను? 


తంజా వురేళి : 


తంజాపురములో వెలసిన శివుండు బృహదీశ్వరుండు, అమ్మవారు బృహన్నాయిక లేక 
బృహన్నాయకి. తంజాపురములో వెలసిన విష్ణువు యోగనరసింహస్వామి. కనకవల్లి, కమలవవల్లి, 
కోమలవల్లి యను పేరులతో లక్ష్మీదేవి సాక్షాత్మరించుచున్నది. ధనాధిదేవత లక్ష్మీదేవియే 
యైనను శివే!” యను సంబోధనముతో బృహన్నాయకినే కవి యుద్దేశించినాండు. 


తంజాపురి - “తంజావూరు” 'తంజోరు' -అని వ్యవహరింపంబడుచున్నది. “తుళజాపురి” 
యని దీని ప్రాచీననామము. ఇది తమిళ రాష్ట్రము లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రము. 
బృహదీశ్వరాలయము మిక్కిలి పెద్దది. తంజావూరు నాయకరాజులు రెండు శతాబ్దములపాటు 
సాటి లేని సారస్వతసేవ గావించినారు. ప్రపంచమునందే యతిప్రసిద్ధమగు సరస్వతీ మహలు- 
తాళపత్ర పుస్తక గ్రంథాలయ మిచ్చటనే కలదు. ఇది యనేక భాషలలో ముఖ్యముగా 
సంస్క ఫతాంధ్రములలో నపురూపమైన గ్రంథముల కాణాచి. (Tanjore : Tanjavur, 
Tamilnadu. PIN 613 001). 


శ్రీ మహీధర నళినీమోహనరావుగారు 'పండితరాయల భావతరంగముల'లో; శ్రీవాసిరెడ్డి 
వెంకటసుబ్బయ్య గారు భామినీవిలాసపీఠికలో నీ శ్లోకమును జగన్నాథపండితరాయల రచనగా 
నుదాహరించుట యొక తప్పు. నాల్గవపాదములో 'తంజాపురేశి యను చోట 'తేజోపురేశి” 
(తేజః పురేశి) యని ప్రాసభంగముగల దుష్టశబ్దముతో నుదాహరించుట రెండవ తప్పు. వీరీ 
యశ్వధాటీ కావ్యమును జూచియుండరు. 


ర్‌. రాజగర్హణము - పార్వతీ భజనము 
అవతారిక : 


ఇప్పుడు రాజసేవ వల్ల నుపయోగము లేదని పార్వతీ దేవినే భజింపు మని యుపదేశించు 
చున్నాండు. 
శ్లో; ఆటీకసే9 ౦గ! కరి-ఘోటీపదాతిజుషి-వాటీభువి క్షితిభుజాం 
చేటీభవం స్తదపి-శాటీ న తే వపుషి-వీటీ న వా ధి వదనమ్‌ । 
కోటీరరత్నపరి-పాటీ భృశా౭_రుణిత-జూటీవిధుం తనులసత్‌ 
పాటీరలిప్తి మిభ-ధాటీజుషం సురవ-ధూటీనుతామ్‌ భజ! శివామ్‌ ॥ గ 


వ్యాఖ్య : అంగ = ఓరీ! “అథ సంభోధనార్థకాః స్యుః ప్యా ట్సా డంగ హే హై భోః అని 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 35 


యమరము. చేటీభవన్‌ = నీవు దాసుండవై; 'భృత్యే దాసేర దాసేయ దాస గోప్యక చేటకాః 
-అని యమరము. కరి = ఏనుంగులచే; ఘోటీ = గుజ్జములచే; పదాతి = భటులచే; జుషి = 
సేవింపంబడిన; క్షితిభుజామ్‌ = రాజులయొక్క వాటీ భువి = ఉద్యానవన భూములలో; 
ఆటీకసే = తిరుగుచున్నావు. తత్‌ + అపి - తదపి = అది కూడ - దాని వలనంగూడ; తే = 
నీయొక్క వపుషి = దేహముపై (కప్పుకొనుటకు); శాటీ న = శాటి (గుడ్డ) కూడ లభించుట 
లేదు. అధివదనమ్‌ = నోటియందు; వీటీ న = తాంబూలము కూడ లభించుటలేదు. కోటీర 
= కిరీటమునందలి; రత్న = నవరత్నములయొక్క పరిపాటీ = పంక్తిచే; భృశ = మిక్కిలి; 
అరుణిత = ఎట్జనైన; జూటీ విధుమ్‌ = జటాజూటమునందలి చంద్రవంక కల దానిని; తను 
= ఒంటి యందు; లసత్‌ = ప్రకాశించు చున్న; పాటీరలిప్తిమ్‌ = మంచి గంధపుంబూంత గల 
దానిని; ఇభ ధాటీజుషమ్‌ = ఏనుంగు నడక వంటి నడక కల దానిని - గజగామిని నని 
యర్థము. సురవధూటీ = దేవతాస్త్రీలచే; నుతామ్‌ = స్తుతింపంబడినదానిని; శివామ్‌ = 
పార్వతీదేవిని, “శివా భవానీ రుద్రాణీ శర్వాణీ సర్వమంగళా” -అని యమరము. భజ = 
సేవింపుము. 


తాత్పర్యము : ఓరీ మూర్దుండా! నీవు సేవకుండవై చతురంగ సైన్యముగల రాజుల 
పూలతోంటలలో మాటిమాటికి వారి చుట్టు పరిభ్రమించుచున్నావు. ఇదంతయు వ్యర్థము. 
వారు నీకు భుజముపై వేసికొనుటకు దుప్పటి గుడ్డను గూడ నీయరు. వారి వలన నీకుం 
గనీసము నోటిలో వేసికొనుటకు వీడెము కూడ దొరకదు. అందు వలన నీవు కిరీటము 
నందలి రత్నమాణిక్యముల వరుసచే నెట్టినైన కొప్పుపైం జంద్రవంకను ధరించినది, దేహముపైం 
(బ్రకాశించు చందన లేపనము గలది, నిత్యము దేవకాంతలచే స్తోత్రము చేయంబడినది యగు 
పార్వతీదేవినే భజింపుము. నీ కష్టములు గట్టెక్కు నని భావము. 


విశేషములు : 


ఐహిక సుఖవిముఖులు, భగవదృక్తప్రముఖులు నగు పెక్కు మంది మహాకవు లిట్లే 
రాజసేవనమును గర్జించి యున్నారు. కొన్ని యుదాహరణములు - 


వేదాంతదేశికులు : 


శ్లో; కాచాయ నీచం కమనీయవాచా - మోచాఫలస్వాదుముచా న యాచే । 
దయాకుచేలే ధనదతుచేలే - స్థితేవ_కుచేలే శ్రితమాకుచేలే ॥ 


అరంటిపండు వలెం దియ్యగా నున్న యందమైన వాక్కుతో గాజు పెంకులకై నీచులను 
యాచింపను. దయాసముద్రుండు, (కు-చేలము = భూమికి బట్ట సముద్రము) కుబేరునిగాం 


36 అశ్వధాటీకావ్యమ్‌ 


జేసిన కుచేలుడు గలవాండు; చెడ్డ బట్ట కాని బంగారుపుట్టమును ధరించినవాడు 
(అ-కు-చేలుండు); ఆ(శయించిన లక్ష్మీదేవి స్తనభూమి (వదేశము) గలవాండు 
(శ్రిత-మా-కుచ-ఇలే) నగు శ్రీమహావిష్ణు వుండంగా వారి నేల యాచింపవలయును? 
మాధవాచార్యులు : 
శ్లో వంధ్యాసూనుఖరీవిషాణసద్భ శక్లు ద్రక్షితీంద్రక్షమా 

శౌర్యాదార్యదయాదివర్ణనకలాదుర్వాసనావాసితామ్‌ । 

మద్వాణీ మధివాసయామి యమిన స్రైలోక్యరంగస్థలీ 

నృత్యత్కీర్తినటీప టీరప టలీచూరై ర్వికీర్ణెః క్షితౌ! 
గొడ్రాలిబిడ్డతో, గాడిద కొమ్ములతో సమానులు క్షుద్రులు నైన రాజుల యొక్క యోర్చు, 
పరాక్రమము, జెదార్యము, కరుణ మొదలగు గుణములను వర్ణించుట యను కళ యొక్క 
దుర్గంధముచేం గంపు కొట్టు నా వాక్కును శ్రీశంకరభగవత్సాదాచార్యుల కీర్తిగంధముచేం 
బరిమళింపం జేయుదును. ఆ కీర్తి యను నర్తకి ముల్లోకము లను రంగస్థలముపై నర్తనము 
చేయునప్పు డామె యొంటిపైం బూసికొన్న మంచి గందపుం బొడి యొక్క సువాసనలు 
భూమి యందు వ్యాపించును. 
వేంకటాధ్వరి : 
శ్లో గర్వద్దుర్వసుధాపతిస్తుతిపరవ్యామోహకూపాంధతా 

నిర్విణ్ణాశయ ఏష వేంకటకవిః పంకేరుహావాసిని! । 

అద్య త్వద్దుణవర్ణనామృతరసై రానందితుం జృంభతే 

చించాపర్ణరసావసన్నరసనః పుండ్రేక్షుసారై రివ ॥ 
గర్వించుచున్న దుష్టులగు రాజులను స్తుతించుట యను వ్యామోహముతో నూతిలో బడిన 
గ్రుడ్డివాని వలె నిర్వేదము నొందిన యాశయము గల యీ వేంకటాధ్వరి - ఓ లక్ష్మీదేవీ! 
చింతాకులు నములుటచేం బులిసిన నాలుక గలవాండు తియ్యని చెబుకురసమును గ్రోలినట్లుగా 
నీ గుణముల వర్ణన మను నమృతరసముచే నానందించుటకు విజ్బంభించు చున్నాండు. 


పోతన : 

él ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్‌ 
సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే 
సమ్మెట వ్రేటులం బడక సమ్మతితో హరి కిచ్చి చెప్పె నీ 
బమ్మెర పోతరా జొకండు భాగవతంబు జగద్ధితంబుగన్‌. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 37 


హరిభట్టు : 
చ| ఎడపక విష్ణునిం బొగడ నెన్నండు నొల్లక దుర్మదంబునన్‌ 

గడుపులకై నరాధములం గావ్యముఖంబుల సన్నుతింపంగాం 

బొడమిన పాపజాలముల బొట్టణంగం బొలియించు ముక్తిం బొం 

దెడు కొజకై రచింతుం గృతి నీలగిరీంద్రున కర్పితంబుగన్‌. 
ధూర్జటి ల 
శా॥ రాజుల్‌ మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చునం 

భోజాక్షీచతురంతయానతురగీభూషాదు లాత్మవ్యథా 

బీజంబుల్‌ తదపేక్ష చాలుం బరితృప్తిం బొందితిన్‌ జ్ఞానల 

క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము! దయతో శ్రీకాళహస్తీశ్వరా! 
ఇట్టి పద్యములు పెక్కులు గలవు. 
చేటీభవన్‌ - వ్యాకరణ ప్రక్రియ : 
చేట + భవన్‌ - “భవన్‌” అనునది భూధాతువు యొక్క రూపము. 'లటః శతృశానచావప్రథమా- 
సమానాధికరణే' (3-2-124) అను సూత్రము ననుసరించి భూధాతువునకు లట్టులో 
శతృప్రత్యయము చేరి “భవన్‌ అని యగును. భవన్‌ = అగుచున్నవాండు -అని యర్థము. 
కృభ్వస్తి యోగే సంపద్యకర్తరి చ్విః (5-4-50) అను సూత్రముచే - చేట శబ్దమునకు 
భూధాతురూప మగు “భవన్‌” పరమైనపుడు చ్వి ప్రత్యయము వచ్చి 'చేట + (చ్వి) + భవన్‌ 
అని యగును. అస్య చ్వౌ (7-4-32) అను సూత్రముచే 'చ్వి' ప్రత్యయము పరమైనపుడు చేట 
శబ్దము చివర నున్న అకారమునకు - ఈత్వము వచ్చును. చ్విప్రత్యయము పూర్తిగా లోపించి 
“వేట్‌+ఈ+భవన్‌ 'చేటీభవన్‌'-అని యగును. “అభూతతద్భావ ఇతి వక్తవ్యమ్‌” అను వార్తికముచే 
నంతకు ముందు కానిది యీ భావమును బొందినప్పుడు చ్వి ప్రత్యయము వచ్చును. 


అచేటః చేటః సంపద్యతే - చేటీభవన్‌. అంతకు ముందు చేటుండు కాని వాం డిప్పుడు చేటుం 
డగుచున్నాం డని యర్థము. ఈ శ్లోకము కాళిదాసు రచించిన 'దేవీప్రణవస్తుతి యందలి 


శ్లో చేటీభవన్నిఖిల-ఖే౭_టీ కదంబవన-వాటీషు నాకిపటలీ 
కోటీరచారుతర -కోటీమణీకిరణ -కోటీకరంబితపదా । 
పాటీరగంధికుచ-శాటీ కవిత్వపరి-పాటీ మగాధిపసుతా 
ఘోటీకులా దధిక-ధాటీ ముదారముఖ-వీటీరసేన తనుతామ్‌ ॥ 
అను శ్లోకమున కనుకరణము. ౫. 


38 అశ్వధాటీకావ్యమ్‌ 


౬. నరసేవాగర్హణము - దేవీభజనము 
అవతారిక : 


పొట్టకూటికై కుటిలులగు ధనికుల యొద్దకేంగి దెబ్బలు తినుట కేల ప్రయత్నించుచున్నావు? 
అఖండానందదాయిని యగు శ్రీపార్వతీదేవినే యుపాసింపు మని బోధించుచున్నాండు. 


శ్లో; పండావదగ్రిమ! పి-చందా౭_వపూర్తి మను -రండావిధేయకుటిలో 

ద్దండా9_వివేక ధని-చండాలగేహభువి-దండా9 9 హతిం కిమయసే? 

ఖండా9_మృతద్యుతిశి -ఖండా ముపాస్వ! సుర-ఖండార్భితాల ౦ఘ్రీకమలామ్‌ 

భండాసురద్రుహ మ-చండాత్శికాం చితి మ-ఖండాం జడాత్మసుఖదామ్‌॥ ౬ 
వ్యాఖ్య :పండావత్‌ + అగ్రిమ = బుద్ధిమంతులలో శ్రేష్టుండా! పండితుండా! పండ = బుద్ది. 
'జ్ఞపిః పండోపలబ్దిస్తు' “అగ్రం. త్వగ్రిమ మగ్రస్థమ్‌” అని యుభయత్ర వైజయంతీకోశము. 
పిచండ = కడుపును; 'పిచండ కుక్షీ జఠరోదరం తుందమ్‌” - అని యమరకోశము. అవపూర్తిమ్‌ 
= నింపుటను; అను = లక్ష్యముగా గల వాండవైైరండా = కులటలకు; విధేయ = విధేయు 
లగు వారు.'రండా స్యాద్విధవా పిచి - అని వైజయంతీకో శము. వితంతువులను భోగించుచు 
వారి యాజ్ఞలకు బద్దులగు వా రనిభావము. కుటిల = వక్రమార్గము ననుసరించు వారు; 
ఉద్దండ = మిక్కిలి; అవివేక = వివేకము లేని వారు నగు; ధని = ధనవంతులగు; చండాల 
= చండాలుర యొక్క గేహభువి = ఇండ్ల ముందర; దండ + ఆహతిమ్‌ = కజ్జదెబ్బలు 
తినుటకు; కిమ్‌ అయసే = ఏల వెళ్ళుచున్నావు? జడ! = ఓరి మూర్చుండా! ఖంద + అమృతద్యుతి 
= అర్ధచంద్రరేఖ; శిఖండామ్‌ = శిరోభూషణముగాం గలదానిని; 


చూడా కేశీ కేశపాశీ శిఖండీ కముజా శిఖా । 
బాలానాం సా కాకపక్ష్య శిఖండశ్చ శిఖండకః ॥ అని వైజయంతి. 


ఇక్కడ శిఖండ శబ్దమునకు లక్షణచే శిఖాలంకార మని యర్థము. సుర = దేవతల యొక్క 
ఖండ = సమూహముచే; అర్చిత = పూజింపం బడిన; అం[ఘ్రికమలామ్‌ = పాదపద్మములు 
గల దానిని; భండ + అసుర + ద్రుహమ్‌ - భండాసురద్రుహమ్‌ = భండుం డను రాక్షసుని 
జంపిన దానిని; అచండాత్మికామ్‌ = కోపము లేని దానిని; అమ్మవారు క్రూరరాక్షసుల యెడం 
జండిక యైనను భక్తుల యందుం గోపము లేని దని భావము. అఖండాం చితిమ్‌ = అఖండ 
చిద్రూపిణిని - ఎడతెగని జ్ఞానమే స్వరూపముగాం గలదానిని, ఆత్మసుఖదామ్‌ = ఆత్మానందము 
నిచ్చు దానిని, జగదంబ యగు పార్వతీదేవిని; ఉపాస్వ = ఉపాసింపుము. 


తాత్సర్యము : ఓ పండిత [శ్రేష్టుండా! నీవు పొట్టకూటికై రండా విధేయులు, కుటిలులు, 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 39 


ఉద్ధతులు, వివేకశూన్యులు నగు ధనికు లను చండాలుర గృహముల ముంగిళ్ళ యందు 
బడిగాపులు కాచి వారిచే దందప్రహారములను బొందనేల? చంద్రరేఖను ధరించినది, 
దేవతాగణముచే నర్చింపంబడిన పాదపద్మములు గలది, భండాసురుని జంపినది, భక్తుల 
యెడలం గోపము లేనిది, యఖండచిద్రూపయైనది, యాత్మానందము నిచ్చునది యగు 
శ్రీపార్వతీదేవిని సేవింపు మని భావము. పండ యనంగా బుద్ది. పండావంతుండు పండితుడు. 
'గతాసూ నగతాసూం శ్చ నాను శోచంతి పండితా (భ.గీ. 2-11) అను శ్లోకము దగ్గర - 
“పండితా ఆతృజ్ఞాః। పండా ఆత్మవిషయా బుద్ధి ర్యేషాం తే హి పండితాః “పాండిత్యం నిర్విద్య' 
(బృహ-౩-5-1) ఇతి [్రుతేః 11” అని శ్రీశంకరభాష్యము. 

లౌకికముగా వేదశాస్త్రపురాణేతిహాసాదులను జదివిన వాండు పండితుడు. ఆధ్యాత్మికముగా 
నాత్మజ్ఞానులు పండితులు. “పండావదగగ్రిమ! జడ! యను రెండు సంబుద్దులచే నీవు శాస్త్రములు 
చదివి వివేకము నొందిన యాత్మజ్ఞాని వయ్యు నుదరపోషణమునకై ధనికులను యాచించుచు 
జడుండ వేల యగు చున్నావని భావము. గర్వించిన ధనవంతు లింటికి వచ్చిన వారిని 
పొందని కజ్జతో నదలించుట లోకస్వభావము. 


జగదంబ యగు దుర్గాదేవి భండాసురుని వధించిన కథ మార్మండేయ పురాణ - దేవీ 
భాగవతాదులలోం బ్రసిద్ధము. ౬. 


౭. ధనగర్హణము - శివభజనము 
అవతారిక : 


నీవు ధనమును సంపాదించుటకై పట్టణముల వెంబడి తిరుగుచు నెండల కెండి వానలకు 
దడిసి యేల యవయుచున్నావు? శివుని భజింపు మని యుపదేశించుచున్నాండు. 
శ్లో॥ గాధా త్వయా సపది-రాధాపురీ వసుని-బాధావబద్ధరతినా 

సోఢా తథా తపన-గాఢా9_9_తపటప్రసర-రూఢాతివృష్టివితతిః | 

మూఢా9 పి కిమ్‌ ఫల మ-గూఢా జరైవ శిర-సోఢా కుతో న వినుతో 

ద్రోఢా జనే ర్జనిత-షోఢాముఖః సమితి-వోఢా స హాటకగిరేః ॥ ౭ 
వ్యాఖ్య : మూఢ = ఓరి మూర్చుండా! వసుని = ధనమునందు; బాఢ = ఎక్కువగా; అవబద్ధ = 
నిలుపంబడిన; రతినా = ప్రేమ గల వానిచే; త్వయా = నీచే, రాఢా పురీ = రాఢా పట్టణము; 
గాధా = ప్రవేశింప బడినది. ధనము నందలి వ్యామోహముచే నీవు రాధా పట్టణములో 
(బ్రవేశించితి వని భావము. తథా = అట్లు; తపన = సూర్యుని యొక్క గాఢ = మిక్కుటమైన; 
ఆతప = ఎండ యొక్క ప్రసర = ప్రసారముచే; రూఢ = ఎక్కువ యైన; అతివృష్టి = తెజపి 


40 అశ్వధాటీకావ్యమ్‌ 


లేని పెద్ద పెద్ద వానల యొక్క వితతిః = సమూహము; సోఢా = సహింపంబడవలయును. 
“'షమూ-హర్షణే” -అని ధాతువు. పట్టణములలో నెండ లెక్కువగాం గాయుటచే వానలు కూడా 
నెక్కువగాం గురియును. ఆ యెండలను వానలను నీవు సహింప వలె నని భావము. అపి కిం 
ఫలమ్‌? = ఇట్టి బాధలు సహించి కూడ నేమి ఫలితము నొందెదవు? అగూఢా = వ్యక్తముగా 
నున్న జరా = ముసలితనము; శిరసా = తలచే; ఊధఢా = ధరింపంబడినది. నీవు ముసలివాండ 
వగుచున్నా వని భావము. జనేః = పుట్టుకకు; “జని రుత్పత్తి రుద్భవః -అని యమరము. 
ద్రోఢా = ద్రోహము చేయు వానిని; ఇది శివునకు విశేషణము. “జని యనునది మరణాదుల 
కుపలక్షకము. పుట్టుక, చావు మొదలగు సంసారబాధలు లేకుండం జేయువాండు శివుందని 
భావము. జనిత = పుట్టింపంబడిన; షోఢాముఖః = ఆటు ముఖములు గల కుమారస్వామి 
గలవాండు. షణ్ముఖునకు జనకుం డని భావము. సమితి = యుద్దములో; “సమిత్యాజి సమిద్యుధః 
-అని యమరము. హాటకగిరేః = బంగారు పర్వతము యొక్క; వోఢా = వాహకుండు. 
త్రిపురాసుర సంగ్రామములో మేరుపర్వతమును విల్లుగా వహించిన వాం డని భావము. సః 
= ఆ ప్రసిద్ధుం డగు శివుండు; కుతః = ఎందువలన; న వినుతః = నీచే స్తుతింపంబడండు? 
అట్టి శివుని నీ వెందువలన నుతించుటలేదని భావము. 


తాత్పర్యము * ధనము సంపాదించుట యం దెక్కువ ప్రీతి గలవాండవై నీవు రాధాపురము 
వెళ్ళితివి. ఆ పట్టణములో మండుటెండల కెండి ముసురువానలలోం దడిసితివి. ఈ విధముగాం 
గష్టము లనుభవించుట వలన నీకేమి ఫలము దక్కినది? నీవు మిక్కిలి మూర్చుండవు. ఈ 
పట్టణప్రయాణములతో బడలి ముసలివాండ వైతివి. ఈ జంజాటమును మాని పరమశివుని 
నీవేల స్తుతింపవు? అతండు జననమరణరూపము లగు సంసారబాధలను రూపుమాపు వాండు. 
షణ్ముఖములు గల కుమారస్వామినిం గన్న తండి. యుద్ధములో మేరుపర్వతమును విల్లుగా 
ధరించినవాండు. అట్టి శివుని నీవు కొలిచినచో నీ కష్టము లన్నియుం దీరు నని భావము. 


విశేషములు + 
ఇక్కడ “ద్రోఢా జనోః అను ముద్రితపాఠర మపపాఠము. “జను రనన జన్నాని' -అని యమర 
వెజయంతీకోశములలో నుండుటచే సకారంత మగు జనుశ్శబ్దము నుకారాంతముగా వాడుటకు 
మూలము మృగ్యము. ఇది వ్రాయసగాండ్ర లేక పరిష్మర్తల పొరపాటు. 'జని రుత్పత్తి రుద్భవః 
-అను కోశముచే 'ద్రోఢా జనేః -అనునదే కవిపాఠము. 
రాధా వురి. 

ఇది పశ్చిమబెంగాలు నందలి పట్టణము. ప్రాచీనకాలము లో దీనికి 'సుహ్మూదేశ మని 
వ్యవహారము. శ్రీకృష్ణమిశ్రుల ప్రబోధచంద్రోదయములో రాఢా ప్రశంస గలదు. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 41 


రాధా - స్త్రీ - సుహ్మః శోభా ఇతి మేదినీ! పుర విశేషః। యథా- 
శ్లో॥ గౌడం రాష్ట్ర మనుత్తమం నిరుపమా తత్రాపి రాఢధాపురీ 

భూరి[శ్రేష్టకనామధామ పరమం తత్రోత్తమో నః పితా | 

తత్పుత్రాశ్చ మహాకులా న విదితాః కస్యాత్ర తేషా మపి 

ప్రజ్ఞాశీలవివేకధైర్యవినయాచారై రహం చోత్తమః ॥ (ప్రభోధ-2-7) 


ఇతి ప్రబోధచంద్రోదయే దంభవాక్యాత్‌ ॥ అని శబ్దకల్పద్రుమము. 
ఇది యహంకారవాక్యము కాని దంభవాక్యము కాదు. 


రాధా. Radha. F. beauty. splendour, L. (Some times wirtten rara. Name of a 
district in the West of Bengal. C = Suhma) 


(A Sanskrit - English Dictionary : Sir M.M.Williams.) 
మేరు ధనువు : 


శివుడు త్రిపురాసురులతో యుద్ధము చేసి నపుడు భూమి రథమైనది. సూర్యచంద్రులు చక్రము 
అయినారు. వేదములు గుజ్జములైనవి. బ్రహ్మ సారథి యైనాండు. మేరుపర్వతము విల్లైనది. 
వాసుకి వింటినారి యైనాండు. శ్రీమహా విష్ణువు బాణ మైనాండు. ఈ కథ పురాణ ప్రసిద్ధము. 
శ్లో; మౌర్వీ మూర్ణ్ని రథః శరాసన శిరఃసంచారి చక్రద్వయం 

చక్రాంత ర్నిహితః శర స్తదుదరే సూత స్తదాస్యే హయాః । 

తేషా మేవ శిరః పదేషు వసతిః స్వస్వేతి యస్య (శ్రుతం 

దేవ శ్చిత్రపరిచ్చదః స భగవాన్‌ కుర్యాత్‌ సదా మంగళమ్‌ ॥ అను శోకము ప్రసిద్ధమైనదే. 
శివుని వింటికి వాసుకి నారి యెనాండు. ఆ వింటినారి (వాసుకి) తలపై రథము (భూమి) 
గలదు. సర్పము భూమిని మోయుచున్నది గదా! మేరుపర్వతము విల్లైనది. మేరు పర్వత 
శిరస్సునకుం బదక్షిణము చేయువారు సూర్యచంద్రులు. వారు రథచక్రము లైరి. చక్రము 
లోపల నున్నవాండు శరమైనాండు. సూర్యుడు చక్రము. సూర్యునిలో నున్నవాండు శ్రీమహావిష్ణువు. 
“ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తీ” -అని ధ్యానశ్లోకము. ఆ విష్ణువే శివునకు 
బాణమయినాండు. ఆ విష్ణువు నుదరమం దున్నవాండు సూతుం దైనాందు. విష్ణువు నాభీపద్మము 
నందున్న బ్రహ్మ సారథి యైనాండు. ఆ సారథి ముఖములో గుజ్జిము లున్నవి. బ్రహ్మ నాలుగు 
ముఖము లందు నాలుగు వేదములు నున్నవి గదా! ఆ హయముల (వేదముల) శిరః స్థానముల 
(ఉపనిషత్తుల) యం దెవనికి నివాసమో యట్టి వ్యాఘ్ర చర్మాంబరధారి యైన భగవంతుడగు 
శివుడు మా కెల్లప్పుడు మంగళము చేకూర్చుంగాక! యని యీ శ్లోకమునకు భావము. 


42 అశ్వధాటీకావ్యమ్‌ 


చ।॥। అదలని తేరు; తేరి పయి నాదరువై తగు విల్లు; వింటికిం 
గుదురగు నారి; నారికిని గూర్కు శరంబు; శరంబు బొద్దునన్‌ 
బొదలు నియంత; యంత ముఖముల్‌ నిజవాసము లైన గుజ్జముల్‌ 
చెదరక నీకు నెట్టి పని చేయునయా? గిరిజాధినాయకా! 


అని రంగనాథుని చాటుధార. 


కదలని రథము - భూమి (అచల). తేరిపై నాధారముగా నున్నది విల్లు - మేరువు. భూధరములు 
భూమికిం బైనున్నను భూమిని ధరించునవే కదా! ఆ వింటికిం జుట్టకుదురువలెం జుట్ట చుట్టుకొని 
యుండు వాసుకి (పాము) నారి. ఆ నారిలో (సర్పములో) నిద్రించు వాండు (విష్ణువు) బాణము. 
ఆ బాణము (విష్ణువు) యొక్క బొడ్డు నుండి పుట్టిన వాండు (బ్రహ్మ సారథి. సారథి (బ్రహ్మ) 
ముఖములలో నివాస మున్నవి (వేదములు) గుజ్జములు. యుద్ధములో నీ సాధనములు 
చెదిరిపోకుండ నీకెట్లు పనిచేసిన వయ్యా! శివా! చెప్పుము. అని యీ పద్యమునకు భావము. 
పద్య మంతట ముక్త పదగ్రస్తము. 

త్రిపురాసుర సంహారగాథకు సంబంధించిన శివస్తుతులలో నిట్టి చమత్మారపద్యము 
లనేకములు గలవు. ౭. 


౮. లౌకికవస్తుగర్హణము - శివసేవనము 


అవతారిక :ఏనుంగులు, గుజ్జములు, మొదలగు లౌకికసంపద లన్నియు శాశ్వతములు కావు. 
కావున సంసారతారకుం డైన పరమశివునే సేవింపు మని యుపదేశించుచున్నాండు- 


శ్లో దంతావలా9 శ్వభృతి-చింతాపరోల సి బత-కిం తావతా? వద ఫలం 
హంతా౭_ఖీలం క్వచన-గంతా తదేత దథ-సంతాప మంచసి పరమ్‌ । 
త్వం తాత! భావయ! దు-రంతా రమా£_ నవర-తం తామసః స్వపిహి మా 
సంతారకం వినత-సంతానకం సపది-తం తావ దాశ్రయ! శివమ్‌ ॥ ౮ 


వ్యాఖ్య : తాత = తండ్రీ! ముసలివా రగు తాతలు చిన్నవా రగు తమ మనుమలను బాబూ! 
నాన్నా! తాతా! యని ముద్దుపేళ్ళతోం విలుచుట లోకస్వభావము. త్వం = నీవు; దంతావల = 
ఏనుగులు; అశ్వ = గుట్బిములు మొదలగు వానిని; భృతి = భరించుటలో; చింతాపరః + 
అసి = ఆలోచనాతత్పరుండవై యున్నావు. బత = ఓయీ! అని సంబోధనము. 
'ఖేదానుకంపాసంతోషవిస్మయామంత్రణే బతి అని యమరము. తావతా = దానివలన; కిం 
ఫలమ్‌ = ఏమిఫలితము కలదో; వద = చెప్పుము. హంత! = అయ్యో!. 'హంతహర్షాలి_ 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 43 


నుకంపాయాం వాక్యారంభ విషాదయోః - అని యమరము. తత్‌ + ఏతత్‌ + అఖిలమ్‌ 
తదేతదఖిలమ్‌ = ఈ సంపద యంతయు; క్వచన = ఎక్కడికో; గంతా = పోయెడిదే. అథ = 
అది పోయిన తరువాత; పరంసంతాపమ్‌ = మిక్కిలి దుఃఖమును; అంచసి = పొందుచున్నావు. 
రమా = లక్ష్మి (సంపద); దురంతా = దుష్పరిణామము గలది యని; భావయ = భావింపుము. 
అనవరతమ్‌ = ఎల్లప్పుడు; తామసః = తామసుండవై - తమోగుణ ప్రధానుండవై; మా 
స్వపిహి = నిద్రింపకుము. అజ్ఞానాంధుండవు కావలదనిభవము. మటేమి చేయ వలయునో 
చెప్పుచున్నాడు - సంతారకమ్‌ = ఈ సంసారసము[ద్రము నుండి తరింపంజేయు వానిని; 
వినత = వంగి నమస్మరించిన భక్తులకు; సంతానకమ్‌ = కల్పవృక్ష మైన వానిని; 


శ్లో పంచైతే దేవతరవో మందారః పారిజాతకః। 
సంతానః కల్పవృక్షశ్చ పుంసి వా హరిచందనమ్‌॥ అని యమరము. 


సపది = వెంటనే 


“స్రాగ్షడిత్యంజసాహ్నాయ ద్రాజ్మంక్షు సపది ద్రుతే' - అని యమరము. తం శివమ్‌ = ఆ 
శివున్సే తావత్‌ = సంపూర్ణముగా; ఆశ్రయ = ఆశ్రయింపుము. 


యావత్తావచ్చ సాకల్యేల_ వధౌ మానే౭_ వధారణే - అని యమరము. 


తాత్సర్యము : ఓ యబ్బాయీ! నీ వెల్లప్పుడు నేనుంగులు, గుజ్జములు మొదలగు సంపదలను 
సంపాదించుటకై ప్రాంకులాడు చున్నావు. నీ చింత వాని పైనే యున్నది. అది మంచి పని 
కాదు. ఆ సంపదల వలన నేమి ఫలము గలదో చెప్పుము. అయ్యో! యీ సంపద లన్నియు 
నెప్పుడో యొకప్పు డెక్కడకో పోవునవే. అవి నశించిన పిమ్మట మజిల నిష్టవస్తు వియోగముచే 
సంతాపమునే పొందుచున్నావు. ఈ లక్ష్మి చంచలయెనది. చివరకు దుఃఖమునే మిగుల్బ్చున 
దని నిశ్చయింపుము. తామసుండవై వివేకము విడిచి పెట్టి నిద్రింపకుము. సమస్తజీవులను 
దరింపంజేయువాండు, తన్ను నమస్మరించు భక్తులకుం గల్పవృక్షమై యెల్ల కోరికలను దీర్చువాండు 
నగు శ్రీపరమశివునే యాశ్రయింపుము. నీకు సమస్తకల్యాణములు కల్లు నని భావము. 
శో అర్జానా మార్దనే దుఃఖ మార్జితానాం చ రక్షణే। 
ఆయే దుఃఖం వ్యయే దుఃఖం ధిగ్ధనం దుఃఖభాజనమ్‌॥ 


సంపదల నార్జించుటలో దుఃఖము గలదు. సంపాదించిన వానిని రక్షించుటలో దుఃఖము 
గలదు. అవి లాభించినను దుఃఖమే. నశించినను దుఃఖమే. ఇట్లు దుఃఖములకు బాత్ర మైన 
యర్థము వ్యర్థము గదా! యని ప్రాచీనసుభాషితము. 


44 అశ్వధాటీకావ్యమ్‌ 


తామసలక్షణము : 
(1) సత్వము (2) రజము (3) తమము - అని గుణములు మూండు విధములు. 
శ్లో; సత్వం రజ స్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః। 
నిబధ్నంతి మహాబాహో! దేహే దేహిన మవ్యయమ్‌॥ 
తత్ర సత్వం నిర్మలత్వాత్‌ ప్రకాశక మనామయమ్‌। 
సుఖసంఘేన బధ్నాతి జ్ఞానసంఘేన చానఘు॥ 
రజో రాగాత్మకం విద్ధి! తృష్టాసంగసముద్భవమ్‌। 
తన్నిబధ్నాతి కౌంతేయ! కర్మసంగేన దేహినమ్‌॥ 
తమస్వజ్ఞానజం విద్ది! మోహనం సర్వదేహినామ్‌। 
షా ధి 
ప్రమాదాలస్యనిద్రాభి స్తన్నిబధ్నాతి భారత॥ (భ. గీ - 14 - 5 - కిశ్లో.) 


(1) అర్జునా! సత్త్వము, రజస్సు తమస్సు నను మూండు గుణములు ప్రకృతి నుండి పుట్టుచున్నవై 
నాశరహితుండైన యాత్మను దేహములో బంధించుచున్నవి. (2) వానిలో సత్వ గుణము 
నిర్మల మైన దగుట వలన వికారరహితమై ప్రకాశమును జ్ఞానము నిచ్చును. సుఖముతోం 
గూడిన దగుట వలన, జ్ఞానాభిమానము వలన జీవుని బంధించును. (83) రజోగుణము 
రాగాత్మక మైన దని తెలిసికొనుము. ఇది కోరికల కూడికచేం బుట్టును. ఇది జీవునిం 
గర్మసంగముతో బంధించుచున్నది. (4) తమోగుణ మజ్ఞానము నుండి పుట్టిన దని తెలియుము. 
ఇది సర్వజీవులను మోహింపంజేయునది. ఇది ప్రమాదము, ఆలస్యము, నిద్ర మొదలగు 
వానిచే జీవుని బంధించును. అని భగవద్గీత. 

తమోగుణ మెక్కువగాం గల వాండు తామసుండు. అందువల్లనే యీ శ్లోకములో సంపద 
లస్థిరము లని, తామసుండవై నిద్రింప వలదని జ్ఞానముతో శివు నాశ్రయింపు మని కవి 
యుద్చోధించినాండు. ౮ 

A 
౯ శ్రీకృష్ణభజనము 

అవతారిక : 

లేక శ్రీకృష్ణుని భజింపు మని యుపదేశించుచున్నాండు- 
శ్లో వందారులోకతతి-మందారపాదప మ-మందాయమానకరుణమ్‌ 

బృందావనోఢపశు-బృందా9_వనమ్‌ ప్రణత-బృందారకం చరణయోః । 


నందాదృతం కుశల-సందాయి తత్మిమపి-కందాయితం శ్రుతిగిరాం 
కుందాభకీర్తి ముచుకుందార్చితం హృది ము-కుందాహ్వయం స్మర మహః ॥ ౯ 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 45 


వ్యాఖ్య : వందారు = నమస్మరించు శీలము గల; వందారు రభివాదకే- అని యమరము. 
లోక = జనుల యొక్క “లోకస్తు భువనే జనే - అని యమరము. తతి = సమూహమునకు; 
మందారపాదపమ్‌ = కల్పవృక్ష మైన దానిని అమందాయమాన = తక్కువ కాని; కరుణమ్‌ = 
దయ గల దానిని; బృందావన = బృందావనము నందు; ఊధ = వృద్ధి చెందిన; పశు = 
ఆవులు మొదలుగు వాని; బృంద = సమూహమును; అవనమ్‌ = రక్షించుదానిని; చరణయోః 
= అడుగుల యందు; ప్రణత = వంగి నమస్మరించిన; బృందారకమ్‌ = దేవతలు గల దానిని; 
నంద = నందునిచే; ఆదృతమ్‌ = ఆదరింపంబడిన దానిని; కుశల = క్షేమమును; 'భావుకమ్‌ 
భవికమ్‌ భవ్యం కుశలం క్షేమ మప్రియామ్‌”- అని యమరము. సందాయి = ఇచ్చు దానిని; 
శ్రుతిగిరామ్‌ = వేద వాక్కులకు; కందాయితమ్‌ = మూలదుంప యైన దానిని; కుంద + ఆభ 
+ కీర్తి = మల్లెపూవుల కాంతి వంటి తెల్లని కీర్తి గల దానిని; ముచుకుంద + అర్చితమ్‌ = 
ముచుకుందునిచేం బూజింపంబడిన దానిని; ముకుంద + ఆహ్వయమ్‌ = ముకుందనామము 
గల దానిని; తత్‌ + కిమ్‌ + అపి = ఏదో యొకానొక యనిర్వచనీయ మైన; మహః = 
కాంతిని, హృది = హృదయములో; స్మర = స్మరింపుము. 
తాత్తర్భము : నమస్మరించు భక్తజనసమూహమునకుం గల్పవృక్ష మైన వానిని, ఎక్కువ దయ 
గల వానిని, బృందావనము నందలి గోవులను రక్షించు వానిని, తన పాదములకు 
నమస్మరించుచున్న దేవతలు గల వానిని, నందునిచే సత్మరింపంబడిన వానిని, సమస్త 
శుభముల నిచ్చు వానిని, వేదవచనములకు మూలకారణమైన వానిని, మల్లెల వంటి తెల్లని 
కీర్తి గల వానిని, ముచుకుందునిచే సేవింపంబడిన వానిని, ముకుందుండను పేరు గల గొప్ప 
తేజస్స్వరూపుని శ్రీకృష్ణుని హృదయములో స్మరింపుము. 
విశేషములు : 
ముకుందః - మోక్షము నిచ్చు వాండు ముకుందుండు 

జీవో వినయితా సాక్షీ ముకుందో౭_ మితవిక్రమః -అని విష్ణసహస్రనామము. 
'ముకుందణ -అనునది విష్ణు సహస్రనామములలో 515వ నామము. 


ముక్తిం దదాతీతి ముకుందః। పృషోదరాదిత్వాత్‌ సాధుత్వమ్‌। అక్షర 
సామ్యా న్నిరుక్తివచనా న్నైరుక్తానామ్‌ ముకుంద ఇతి నిరుక్తిః ॥ 


ముక్తి నిచ్చు వాండు ముకుందుండు. పృషోదరాదిగణము వలన సాధువు. ముక్తిదశబ్దస్థానములో 
ముకుంద శబ్దము వచ్చినది. అక్షర సామ్యము వలన నిరుక్తివచనము వలన నిరుక్తకారులు 
ముకుందశబ్దమునకు ముక్తిదుం డని నిర్వచనము చెప్పిరి. -అని శ్రీశంకరభగవత్సాద భాష్యము. 


46 అశ్వధాటీకావ్యమ్‌ 


ఈ శ్లోకము కాళిదాసు రచించిన దేవీస్తుతి లోని - 


శ్లో; వందారులోకవర-సందాయినీ విమల-కుందావదాతరదనా 
బృందార బృందమణి-బృందారవిందమక -రందా భిషిక్తచరణా ॥ 
మందానిలాకలిత-మందారదామభీ ర-మందాభిరామమకుటా 
మందాకినీజవన-భిందానవాచ మర-విందాననా దిశతు మే ॥ 
అను శ్లోకమున కనుకరణము. ౯. 


౧౦. అంతశ్శత్రుగర్హణము - శ్రీకృష్ణసేవనము 
అవతారిక : 


కామము, కోధము మొదలగు నంతశ్శత్రువులను జయించి శ్రీకృష్ణునే సేవింపు మని 
యుపదేశించుచున్నాండు- 


శ్లో॥ క్రోధా౭9కులో విగత-బోధా9 న్వయో9_ సదను-రోధా౭_నుగో న భవ భోః 

సాధారణీ న ఖలు-బాధా భవస్య భువి-గాధా న మోహవసతిః । 

వేధా గురుశ్చ పటు-మేధా విభు ర్నహి ని-షేధాయ కర్మవితతే 

రాధాయ తాత! హృది-రాధా విటాంఘ్రియుగ-మాధారతాం వ్రజ! ముదామ్‌॥ 
౧౦ 
వ్యాఖ్య : భోః తాత = ఓ బాబూ! క్రోధ + అకులః = కోపముచే వ్యాకులత్వము నొందిన 
వాండవు; విగత = పోయిన; బోధ + అన్వయః = జ్ఞానానువృత్తి గల వాందవు-జ్ఞానశూన్యుండవు; 
అసత్‌ = చెడ్డ వారికి; అనురోధ = అనుకూలముగా; అనుగః = అనువర్తించు వాండవు; న 
భవ = కా వలదు. భవస్య = సంసారము యొక్క; బాధా = బాధ; సాధారణీ న ఖలు = 
సామాన్య మైనది గాదు గదా! మోహవసతిః = మోహమునకు స్థాన మైన; గాధా న = కథ 
స్వల్ప మైనదికాదు. మోహమును జయించుట యంత సులభ కార్యము కాదని భావము. 
పటు = మిక్కిలి; మేధాః = మేధ-బుద్ధి గలిగిన; వేధాః = బ్రహ్మదేవుండు; గురువు = సమస్త 
విద్యలు నేర్చిన యాచార్యుండు కూడ, కర్మవితతేః = కర్మసమూహమును; నిషేధాయ= 
నిషేధించుటకు - తప్పించుటకు; న హి విభుః = సమర్థులు కారు కదా! ఇక్కడ విభుశబ్దము 
వేధతో, గురునితోం బ్రత్యేకముగా నన్వయించును. 


“అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్‌” 


మనము చేసిన ప్రాక్తన కర్మము పుణ్య మైనను, పాపమైనను దప్పక యనుభవించి తీరవలసినదే 
-యను వచనము ననుసరించి ప్రారబ్దకర్మము నుండి మనలను దప్పించుటకు బ్రహ్మ, గురువు 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 47 


కూడ సమర్ధులు గారు. అందు వలన; రాధావిట = రాధాదేవి కుపపతి యైన శ్రీకృష్ణుని 
యొక్క అం[ఘ్రియుగమ్‌ = అడుగులజంటను; హృది = హృదయములో; ఆధాయ = నిలిపి; 
ముదామ్‌ = సుఖములకు; ఆధారతామ్‌ = ఆధారత్వమును; వ్రజ = పొందుము. 
తాత్పర్యము : ఓ తండ్రీ! నీవు కోపముచే వ్యాకులుండవై, జ్ఞాన మార్గమును విడిచిన వాండవై 
దుష్టుల మార్గము ననుసరింపకుము. ఈ సంసారబాధ సాధారణమైనది కాదు. మోహమును 
జయించుట మిక్కిలి కష్టము. నీవు చేసిన శుభాశుభకర్మ ఫలితమును బ్రహ్మ, గురువు కూడ 
దప్పించలేరు. కాంబట్టి శ్రీకృష్ణుని పాదద్వయమును హృదయములో నిలిపి మోక్షానందమునకుం 
బాత్రుండవు కమ్మని భావము. 


విశేషములు : 


(1) ఆగామి (2) సంచితము (3) ప్రారబ్ద్ధము నని కర్మము మూండు విధములు. చేయుచున్న, 
చేయంబోవుచున్న కర్మ మాగామి. ఇంతకు ముం దనేక జన్మముల నుండి కూడంబెట్టిన 
కర్మము సంచితము. ఈ జన్మమునకుం గారణమై యీ దేహముతోం బ్రారంభించి 
యనుభవించుచున్న కర్మము ప్రారబ్ధము. 


మనము జ్ఞానము సంపాదించి యాగామి- సంచిత కర్మములను బోంగొట్టుకొన వచ్చును. 
ప్రారబ్ద మనుభవించి తీరవలసినదే. 


శో జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్మురుతే తథా (భ.గీ.-4-37) 

అర్జునా! జ్ఞాన మనెడు నిప్పు సర్వకర్మములను భస్మము చేయునని భగవానుండు 
చెప్పినాండు గదా! జ్ఞానాగ్నివలనం బ్రారబ్దము కూడ నశించును గదా! యన్నచో నది సరిగాదు. 
ఇక్కడ సర్వకర్మములు ననంగా నాగామి-సంచిత కర్మము లని యర్థము. జ్ఞానాగ్ని కూడ 


సంచిత-సంచీయమానకర్మములను భస్మము చేయంగలదు గాని ప్రారబ్ధకర్మమును దగులంబెట్ట 
లేదు. అది యనుభవించుట వల్లనే నశించును. 


ఇక్కడ - సామర్దాద్‌ యేన కర్మణా శరీరమారబ్ధం తత్‌ 

ప్రవృత్తిఫలత్వా దుపభోగేనైవ క్షీయతేః అతో యా న్యప్రవృత్త 

ఫలాని జ్ఞానోత్పత్తేః ప్రాక్‌ కృతాని జ్ఞానసహభావీని చాతీతానేక 

జన్మకృతాని చ తాన్యేవ సర్వాణి భస్మసాత్మురుతే ॥ -అని శ్రీశంకర భాష్యము. 
ఏ ప్రారబ్ధ కర్మము యొక్క సామర్థ్యము వలన నీ శరీర మారంభ మైనదో (పుట్టినదో) యా 
కర్మము ఫలము నిచ్చుటకుం బ్రారంభ మైనది గావున నది యుపభోగము వల్లనే - యనుభవించుట 
వల్లనే నశించును. జ్ఞానోత్పత్తికి ముం దీశరీరముతోం జేసిన కర్మములు, నింతకు ముం దనేక 


48 అశ్వధాటీకావ్యమ్‌ 


జన్మములలోం జేసిన కర్మములు జ్ఞానాగ్ని వలన భస్మ మగు నని భావము. 
శ్లో; ప్రారబ్ధం త్విహ భుజ్యతా మథ పరబ్రహ్మోత్మనా స్థీయతామ్‌। 
ప్రారబ్ధకర్మము నిక్కడే యీ శరీరము తోడనే యనుభవింపవలెను. ప్రారబ్ధకర్మ పరిసమాప్తి 
యైన పిమ్మట జ్ఞానికి బ్రహ్మప్రాప్తి కల్లునని సాధనపంచకములో భగవత్సాదులే చెప్పినారు. 
ఈ విషయమునే శ్రీపద్మపాదాచార్యులు విజ్ఞానదీపికలో సోదాహరణముగా నిట్లు 
వివరించినారు. 
నను “జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్‌కురుతే తథా”-ఇతి 
భగవద్వచనాద్‌ జ్ఞానేన కర్మసమాప్తే రుక్తత్వాత్‌ కథం కర్మ 
సమాప్తి ర్న? ఇత్యాశంక్య కేషాంచిద్‌ జ్ఞాననాశ్యత్వేల_పి 
కేషాంచిత్తు భోగనాశ్వత్వస్యైవ శ్రుత్యుక్తం - న జ్ఞానేన కృత్నుసమాప్తి రిత్యాహ - 
ఉభయోర్‌ జ్ఞానతో నాశో భోగాత్‌ ప్రారబ్ధకర్మణః । 
క్షేత్రాగారోదరస్థానా మన్నానా మివ తద్భిదా ” (వి.ద-9) 


శ్లో! 


వ్యాఖ్య - ఉభయో రితి పరోక్షాపరోక్ష భేదేన జ్ఞానం ద్వివిధమ్‌ తత్ర - (బ్రహ్మ అస్తి; “మదుపాస్యమ్‌ 
బ్రహ్మ ఇతి యద్‌ జ్ఞానం తత్పరోక్షమ్‌. బ్రహ్మ సత్యం; జగన్మిధ్యా; బ్రహ్మైవాఖీలం జగత్‌; 
ఘటాకాశ - మహాకాశయో రివ; నభస్థృ - జలచంద్రయో రివ జీవాత్మపరమాత్మనో ర్సాస్తి 
భేదః అతోల హ మస్మి బ్రహ్మైవ - ఇత్యాకారకం జ్ఞాన మపరోక్షమ్‌। తయో ర్మధ్యే పరోక్ష 
జ్ఞానం జనకమ్‌। అపరోక్షజ్ఞానం తావత్‌ ప్రారబ్దేతరకర్మ నాశకమ్‌। ఏవం చాన్యం జ్ఞాన 
మపరోక్షమేవ గృహ్యతే - తస్మా దుభయోః సంచిత సంచీయమానయో ర్నాశః భీజలోపః 
ప్రారబ్ధకర్శణస్తు భోగేనైవ శాంతి ర్నాన్యథా ॥ 

తత్ర నిదర్శనం యథా - క్షేత్రస్థిత మన్నం సంచీయమానం, గృహస్థ మన్నం సంచితమ్‌, 
ఉదరస్థిత మన్నమ్‌ ప్రారబ్ధమ్‌। తత్ర క్షేత్రాగారస్థితయో ర్లానాదినా తాత్మాలికక్షయో౭_పి సంభవతి। 
ఉదరస్థాన్నస్యతు భోగాత్‌ కాలపరిపాకా దేవ క్షయః। ఇత్థం యథాన్నస్య భిదా తథా కర్మ్శభేదో౨_ 
పి సంచిత-సంచీయమానయో రేవ కర్మణోర్‌ జ్ఞాననాశ్యత్వం నారబ్దస్య తథాచ 'నాభుక్తం 
క్షీయతే కర్మ ఇత్యాదౌ కర్మశబ్దస్య ప్రారబ్ధ పరత్వమ్‌। 'జ్ఞానాగ్నిః సర్వకర్మాణీ'త్యాదౌ సర్వశబ్దః 
సంచిత- సంచీయమనపర ఇతి మంతవ్యమ్‌। అవిశేషేణ కర్మభోగ నాశయో రుక్తత్వే౨ పి 
శ్రుతిస్మ ల్రతీవచో బలాదే వాచార్యైః వ్యవస్థాయా ఉక్తత్వాత్‌ సంప్రత్వయాచ్చ ప్రామాణ్యం 
నాశంకనీయ మితి భావః ॥ 

“జ్ఞానాగ్ని సర్వకర్మములను బూడిద చేయు నను భగవద్వచనముచే జ్ఞానము వలన 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 49 


సర్వకర్మసమాప్తి చెప్పంబడుటచే సర్వకర్మములు నెట్లు నశింప వని యాశంకించి, కొన్ని 
కర్మములు జ్ఞానము వలన నశించినను మజథికొన్ని కర్మము లనుభవించుట వల్లనే నాశన 
మగు నని వేదము చెప్పుటచే జ్ఞానము వలన సంపూర్ణకర్మపరిసమాప్తి కా దని చెప్పుచున్నాండు. 
సంచిత - సంచీయమాన (ఆగామి) కర్మములకు జ్ఞానము వలన నాశము కలుగును. 
ప్రారబ్బకర్మము మాత్రము భోగము (అనుభవించుట) వల్లనే నశించును. పొలము నందలి 
యాహారము వలె, నింటి యందలి యాహారము వలె గడుపులోని యాహారము వలె వాని 
భేదము తెలియవలయును. 


(1) పరోక్షము (2) అపరోక్షము నని జ్ఞానము రెండు విధములు; వీనిలో - “బ్రహ్మము 
కలదు. నా చేత బ్రహ్మ ముపాసింపందగినది యను జ్ఞానము పరోక్షము. బ్రహ్మము సత్యము. 
జగత్తు మిథ్య. బ్రహ్మమే జగ మంత నిండి యున్నది. కుండ యందలి శూన్యప్రదేశము, 
ఆకాశము నందలి శూన్యప్రదేశము వలె; ఆకాశము నందలి చంద్రుడు, నీటి యందలి 
చంద్రుండు వలె జీవాత్మకుం బరమాత్మకు భేదము లేదు. అందువల్ల నా బ్రహ్మమే నేనై 
యున్నా నను జ్ఞాన మపరోక్షము. వీనిలోం బరోక్షజ్ఞాన మపరోక్షజ్ఞానమునకు జనకమై 
జన్మమునకుం గారణ మగుచున్నది. అపరోక్షజ్ఞానము ప్రారబ్ధేతరకర్మము లగు సంచిత - 
సంచీయమాన (ఆగామి) కర్మములను నాశనము చేయును. తక్కిన జ్ఞాన మంతయు నపరోక్షమే. 
అపరోక్షజ్ఞానమువలన సంచిత సంచీయమానములగు కర్మములు సవీజముగా నశించును. 
మజల మొల కెత్తవు. ప్రారబ్బకర్మము భోగము వల్లనే నశించును. దీనికి నిదర్శనము 
చెప్పుచున్నాండు - పొలములో నున్న యాహారము సంచీయమానము. ఆగామి - ప్రోంగు 
చేయంబడునది. ఇంటిలో నున్న యాహారము సంచితము. ప్రోంగుచేయంబడినది. కడుపు 
లోని యాహారము ప్రారబ్ధము. వీనిలో క్షేత్రస్థితాహారమునకు, గృహస్థాహారమునకు దానాదుల 
వలనం దాత్మాలికక్షయము సంభవించును. ఉదరము లోని యాహారమునకు మాత్రము భోగము 
వలనం గాలపరిపాకము వలన క్షయము సంభవించును. ఈ విధముగా నన్న మెట్లు 
భేదించుచున్నదో కర్మము కూడ నట్లే ఖేదించును. సంచిత - సంచీయమానకర్మములు మాత్రమే 
జ్ఞానము వలన నశించును. ప్రారబ్ధము నశింపదు. 'నా భుక్తం క్షేయతే కర్మ భోగింపనిదే 
కర్మము క్షీణింపదు - మొదలగు వచనములలోం గర్మశబ్దమునకుం బ్రారబ్ధకర్మ మని యర్థము. 
'జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్మురుతే' జ్ఞానాగ్ని సర్వకర్మములను బూడిద చేయును మొదలగు 
వచనముల లోని సర్వశబ్దము సంచిత - సంచీయమాన కర్మపరము. ఈ విధముగా జ్ఞానము 
వలన నశేషకర్మములకు వాని భోగములకు నాశనము చెప్పంబడినను శ్రుతి - స్కృతి 
వచనోదాహరణపూర్వకముగా శ్రీశంకరాచార్యులచే వ్వవస్థచేయంబడుటచే నావచనములందలి 
విశ్వాసముచే నీవిషయములో శంకింపందగదు. 


50 అశ్వధాటీకావ్యమ్‌ 


ఇక్కడ శ్రీపద్మపాదాచార్యులు కర్మముల కన్నముతోం జక్కని యుదాహరణ మిచ్చినారు. 


ఈ యుదాహరణమునే మటియొక విధముగా నిట్లు చెప్పవచ్చును. మనము తినుటకై 
విస్తరిలో వడ్డించుకొన్న భోజన మాగామి. తినినం దినవచ్చును. మానిన మానవచ్చును. 
నోటిలో నములుచున్న యన్నపు ముద్ద సంచితము. ఇది కూడ మింగిన మింగ వచ్చును. ఉ 
మిసిన నుమియ వచ్చును. గుటక వేసి మింగిన ముద్ద ప్రారబ్ధము. కడుపులో బడిన యన్న 
మరుగు వటికు భోగించుచు (అనుభవించుచు) వేచి యుండవలసిపదే. వేణు మార్గము లేదు. 


ప్రారబ్దకర్మ మంత బలీయమై పుట్టుకకు జావునకు హేతు వగుచున్నది. అందువల్లనే 
కవి యిక్కడం గర్మ ఫలమును (బ్రహ్మ కాని గురువు కాని తప్పింప లే రని ముందు చెప్పినాండు. 
శ్లో సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం శరణం ప్రజ। 

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః॥ (భగీ-18- 66) 
“సమస్తధర్మములను (కర్మములను) విడిచిపెట్టి నన్నొక్షనే శరణు పొందుము. నేను నిన్ను 
సర్వపాపముల నుండి విముక్తునిం జేయుదును. శోకింపకు” మని శ్రీకృష్ణభగవానుం డభయ 
మిచ్చినాండు. అందువల్లనే శ్రీకృష్ణునే హృదయములో నిలిపి మోక్షము నొందు మని కవి 
యుపదేశించినాండు. ౧౦ 


౧౧. జనన మరణగర్హణము - శివసేవనము 
అవతారిక : 


స్వర్గలోకము చేరినను జననమరణాదులు తప్పవు. కనుక శివునే భజింపు మని 
యుపదేశించుచున్నాండు- 
శ్లో నానావిధే జనుషి-కా నామ సౌఖ్యయుజి-రానాకప్పష్ట మపివా 

జానాసి యద్విషయ-సూనారుచి ర్భవసి-దూనాశయో భృశతరమ్‌ । 

మానాతిగో విహిత-దానాధ్వరాది రిహ-కీనాశభీతిరహితో 

మీనాయతాక్ష మధి-గానాదరం కలయ!-సూనాగస్రజీవనహరమ్‌ ॥ ౧౧ 


వ్యాఖ్య : నానావిధే = మనుష్యులు, దేవతలు, పశుపక్ష్యాదులు మొదలగు ననేక ప్రకారమైన; 
జనుషి = జన్మమునందు; “జను రనన జన్మాని” - అని యమరము. సౌఖ్యయుజిః = 
సుఖయోగము; ఆనాకప్పష్టమ్‌ = స్వర్గలోకపర్యంతము; అపివా = (వెళ్ళినను) గూడ; కానామ? 
= ఏమికలదు? స్వర్గాదిలోకములు కూడ క్షయము నొందున వగుటచే నక్కడం గూడ సౌఖ్యము 
శాశ్వతము కాదని భావము. ఈ భూలోకములో నీర్య్య, ద్వేషముమొదలగు వాని వలన గలిగిన 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 51 


క్లేశము వలెనే స్వర్గాదిలోకములలోం గూడం బుణ్యతారతమ్యముచే భోగముల యొక్క యెక్కువ 
తక్కువ లుండుట చేతను, పుణ్యము క్షీణించినంతనే మజల భూలోకములోం బడు భయ 
ముండుట వల్లను భూలోకక్లేశము కంటె స్వర్ణలోకక్షేశమే యధికమైనది. ఈ విషయమును 
నెనే చెప్ప నక్కజ లేదు. నీవే తెలిసికొందువు. యత్‌ = ఏది; విషయ = శబ్ద స్పర్శ రూప రస 
గంధ విషయములను బొందుటకై; సూనా = రాగప్రాప్తిలో; రుచిః = అభిరుచి - అభిలాష 
కలవాండవు; భవసి = అగుచున్నావు. తత్‌ = ఆ విషయరాగరుచి పొందుట; భృశమ్‌ = 
అత్యంతము = మిక్కిలి దూన + ఆశయః = ఎక్కువక్లేశము గలుగుటచేం బరితపించిన 
మనస్సు గల వాండవైై జానాసి = ఈ లోకము నందుం గాని, పరలోకము నందుం గాని 
సుఖము లోక పోవుట తెలిసికొందువు. 'జానాసి యను చోట వర్తమానసామాప్యముచే వర్తమాన 
(లట్‌) ప్రయోగము. ఇహాముత్రఫలభోగములు రెండును క్లేశము లైనచో నేమి చేయవలయునో 
చెప్పుచున్నాండు. మాన + అతిగః =మితి నతిక్రమించి వెళ్ళువాండవై; నే నిన్ని దానములు 
చేయుదును, ఇన్ని యాగములు చేయుదు నను మితి లేనివాండవై; లేక - మానాతిగః = 
అభిమానము నతిక్రమించి వెళ్ళు వాండవై - నేనిన్ని గొప్ప పనులను జేయుచుంటి నని 
యభియానము లేని వాండవై; లేక లోకులభిమానించినను, అవమానించినను లెక్కింపక 
సమబుద్ధి కలవాండవై; ఇహ = ఈ లోకములో; విహిత =చేయంబడిన; దాన + అధ్వర + 
ఆదిః = దానములు, యజ్ఞములు మొదలగునవి కలవాండవై; కీనాశభీతిరహితః = యమునివలన 
భయము లేని వాండవై - అనంగా మరణభయమును విడిచిపెట్టిన వాండవై; మీన + ఆయత 
+ అక్షమ్‌ = చేంపల వలె విశాలమైన కన్నులు గల వానిని; అధి = మిక్కిలి గాన = 
సంగీతమునందు; ఆదరమ్‌ = ప్రీతి గల వానిని సూన + అస్త్ర - సూనాస్ర్ర = పువ్వులే 
యమ్ములుగాలం గల మన్మథుని యొక్క జీవన = జీవితమును; హరమ్‌ = హరించిన 
వానిని; మన్మథుని జంపిన శివుని కలయ = సేవింపుము - పొందుము. 

తాత్పర్యము * నానావిధము లయిన జన్మములు గల నీవు స్వర్గమునకు వెళ్ళినను 
విషయసుఖములు శాశ్వతములు గావని తెలిసిన వాండవై మానాభిమానములు విడిచిపెట్టి 
చేత నైనంతవజకు దానములను యజ్ఞములను నాచరించి చిత్తశుద్ధి పొంది మరణభీతి లేని 
వాండవై విశాలాక్షుండు; సంగీతరసికుండు మన్మథజేత యగు పరమశివుని సేవింపు మని 
భావము. 

విశేషములు : 


పుండరీకాక్షుం డను పదము విష్ణువు నందు రూఢ మైనట్లుగా మీనాక్షుం డను పదము 


52 అశ్వధాటీకావ్యమ్‌ 


శివుని యందు రూఢము గాదు. మధుర లోని యమ్మవారు మీనాక్షి మీనాక్షికి భర్త యగు 
సుందరేశ్వరుండు కూడ మీనాక్షుందే యని కవి భావించినట్లు తలంపవలెను. 


సూన : 
“సూనాధోజిహ్వికాపి చి 'సూనా పుత్రాం వధస్థాన గళశుంరికయో రపి” సూనాశబ్దమునకు 
వధస్థానము, కొండనాలుక యను నర్ధములే సంస్కృతనిఘంటువు లన్నింటం గలదు. అయినను 


'సూనాయాం రాగప్రాప్తాయాం వా, రుచి రభిలాషూ -అని దర్పణవ్యాఖ్యానము నందుండుటచే 
నట్లే వ్యాఖ్యానించితిని. ౧౧ 


౧౨. లౌకికసౌఖ్యగర్ణణము - శ్రీకృష్ణశరణాగతి 
అవతారిక : 


ఎన్నో ద్వీపముల కేంగి యెందజో రాజులను సేవించితిని. కాని కొంచెము కూడ సుఖము 
లేదు. కాంబట్టి కృష్ణా! నీవే నన్ను రక్షింపు మని వేండు చున్నాండు - 


శ్లో సాపాయ మేత్య వపు-రాపాతరమ్య మను-తాపాదృతే సకుతుకం 

ద్వీపా నగాహిషి స-మీపాతిగా నకృత-భీపాతఖేదగణనః । 

భూపా నసేవిషి సు-రూపా9 9 కృతేల హహ న-తూపాగమం సుఖలవం 

గోపాయ! మాం సపది-గోపాలధుర్య! తవ-కోపాయ నాం స్మి విషయః ॥ ౧౨ 
వ్యాఖ్య : స + అపాయమ్‌ - సాపాయమ్‌ = అపాయముతోంగూడినది. జబ్బులు, చావు 
మొదలగు నపాయములు గల దని భావము. ఆపాతరమ్యమ్‌ = ఆపాతరమణీయమైనది - 
పైపై మెజుంగులు గలది యగు; వపుః = దేహమును; ఏత్య = పొంది; అనుతాపాత్‌ + బుతే 
= అనుతాపాదృతే = పశ్చాత్తాపము లేనివాండనై; 

“పశ్చాత్తాపోల_ నుతాపశ్చ విప్రతీసార ఇత్యపి” 

“పృథగ్వినాంతరేణర్తే హిరుజ్నానా చ వర్దనే” 
అని యుభయత్ర యమరము. సకుతుకమ్‌ = కుతూహలముతో; అ + కృత + భీ + పాత 
+ ఖేదగణనః = భయము, పాటు; దుఃఖము మొదలగు వానిని లెక్కింపని వాందనై; సమీప 
+ అతిగాన్‌ = దగ్గణలో లేని; అనంగా దూరముగా నున్న ద్వీపములను సింహళాదిదేశములను; 
అగాహిషి = చేరితిని. ధనాశతో దూరదేశముల కేంగితి నని భావము. భూపాన్‌ = రాజులను; 
అసేవిషి = సేవించితిని. అహహ! = అయ్యో! సుఖలవమ్‌ = కొంచె మైనను సుఖమును; 
నతు + ఉపాగమమ్‌ = పొంద లేక పోయితిని. 


53 


సు + రూప + ఆకృతే! = మంచిరూపము, ఆకారము గలవాండా! గోపాలధుర్య = గోపాలకులలో 
శ్రేష్టుండ వైన ఓ శ్రీకృష్ణా! సపది = ఇప్పుడే, మామ్‌ = నన్ను గోపాయ = రక్షింపుము. తవ 
=నీ యొక్క కోపాయ = కోపమునకు; విషయః = విషయమును; న + అస్మి = కాను. 
తాత్పర్యము : అనేకాపాయములతో నాపాతరమణీయ మైనది (పడు నంతవరకే - దిగునంత 
వజకే సుందరముగాంగన్పట్టునది) యగు నీదేహమును బొంది, యనేక పుణ్యపాపకర్మములను 
జేయుట వలన నిట్లు జన్మించితి నను పశ్చాత్తాపము లేక పడరాని పాట్లు పడి భయమును 
గష్టములను లెక్కింపక డబ్బు సంపాదింప వలెనను కుతూహలముతో సముద్రములు దాంటి 
దూరదేశముల కేంగి యనేకరాజులను సేవించితిని. కాని కొంచెము కూడ సుఖము లభింపలేదు. 
వీండు నన్ను సేవింపక పెజ రాజులను స్తుతించినాందని నాపైం గోపింపకుము. సుందరాకారా! 
శ్రీకృష్ణా! యిప్పుడే వచ్చి నన్ను రక్షింపుము. 

విశేషము : 

ఇట్టి ప్రాసము గల పద్యము కాళిదాసు రచించిన దేవీస్తుతిలోం గూడం గలదు గాని దాని కిది 
యనుకరణము గాదు. 


ఖై ద్వైపాయన ప్రభృతి - శాపాయుధ త్రిదివ - సోపానధూళి చరణా 
పాపాపహస్వమను - జాపానులీనజన - తాపాపనోదనిపుణా। 
నీపాలయా సురభి - ధూపాలకా దురిత - కూపా దుదంచయతు మాం 
రూపాధికా శిఖరి - భూపాలవంశమణి - దీపాయితా భగవతీ॥ ౧౨. 


౧౩. కామినీగర్హణము - అంబాసేవనము 

అవతారిక : 

ఆండువారి విలాసములు ముందు తియ్యగా నున్నను గడపటికి మిక్కిలి చేందైనవి. 
కాంబట్టి జగదంబనే స్మరింపు మని బోధించుచున్నాండు- 
శ్లో కిం బాల! న స్ఫురతి? -సంబాధకమ్‌ భృశవి-డంబాస్పదమ్‌ పరిణతౌ 

నింబాది తిక్తరస-సంబాధ మత్ర నను-బింబాధరావిలసితమ్‌ । 

లంబాలకాం ధుతవి-లంబాదరాం ఘుసృణ -జంబాలజాలవిలసద్‌ 

బింబా మనూనశశి-బింబాననాం సతత-మంబా ముపాస్వ సదయామ్‌ ॥ ౧౩ 
వ్యాఖ్య : బాల = అబ్బాయీ! బింబ + అధరా = దొండపండు వంటి పెదవులుగల ప్రీలయొక్క 
విలసితమ్‌ = విలాసము, సంబాధకమ్‌ = మిక్కిలిబాధగల్లించునది. భృశ = మిక్కిలి, విడంబ 
+ ఆస్పదమ్‌ = మోసములకుస్థానమైనది; పరిణతౌ = పరిణామక్రమములో; నింబ + ఆది = 


54 అశ్వధాటీకావ్యమ్‌ 


వేంపాకుమొదలగువానివలె; తిక్తరస = చేందైనరసముతో; సంబాధమ్‌ = కూడినది యని; 
అత్ర = ఇక్కడ; నను = నిశ్చయముగా; న స్ఫురతి కిమ్‌ = స్ఫురించుటలేదాయేమి?. 
అందువలనంగామినీ భోగములువిడిచి పెట్టుము. విడిచి పెట్టియేమిచేయవలయునో 
చెప్పుచున్నాండు. లంబ + అలకామ్‌ = వ్రేలాడు ముంగురులుగలదానిని; ధుత = త్రోయంబడిన 
- తిరస్కరించిన; విలంబ + ఆదరామ్‌ = ఆలస్యముతోంగూడిన యాదరముగలదానిని; 
ఆలసింపకుండ భక్తులను రక్షించుటలో నాదరముగలదానిని; ఘుస్ఫణ = కుంకుమపువ్వు 
యొక్క; జంబాలజాల = పంకసమూహమువలె, కుంకుమపువ్వు రసమువలెనెట్టిందనముతో; 
విలసత్‌ = ప్రకాశించుచున్న; బింబామ్‌ = దొండపండువంటి పెదవిగలదానిని; ఇక్కడనోష్ట 
శబ్దములోపించినది. బింబశబ్దముచేందదుపమేయభూతమగు నోష్ట్రమును గ్రహింపవలెను; 
న + అనూన = అనూన = తక్కువకాని నిండైన; శశి = చంద్రుని యొక్క బింబ = 
బింబమువంటి; ఆననామ్‌ = ముఖముగలదానిని; సదయామ్‌ = కరుణతోంగూడిన దానిని; 
అంబామ్‌ = జగదంబయగు పార్వతీదేవిని; సతతమ్‌ = ఎల్లప్పుడు; ఉపాస్వ = ఉపాసింపుము. 


తాత్పర్యము : బాలకా! నీవు స్ర్తీల విలాసములు చూచి మోసపోవుచున్నావు. దొండపండు 
వంటి పెదవులు గల యువతుల విలాసములు మిక్షిలి బాధగల్లించునవి. పురుషుల నెక్కువగా 
మోసపుచ్చునవి. ముందుతియ్యగానున్నను జివరకు వేంపరసమువలె మిక్కిలి చేందైనవని 
నీకుందెలియుటలేదా? కావునంగామినులను గామింపకుము, వ్రేలాడు ముంగురులు గలది, 
భక్తులను రక్షించుటలోనేమజుపాటు లేనిది, కుంకుమపువ్వు రసము వంటి యెట్బనైన 
'పెదవులుగలది, పూర్ణచంద్రబింబమువంటి ముఖము గలది, యెల్లలోకములకుందల్లియునగు 
పార్వతీ దేవినే సేవింపుము. 


విశేషములు + 

అంబ, అమ్మ, దేవిమొదలగుశబ్దము లమ్మవారి యందు రూఢములు. నిరుపపదములగు 
నీపదములు పార్వతీదేవినే బోధించును. 

ఈ శ్లోకము కాళిదాసురచించిన దేవీస్తుతిలోని - 


శ్లో! కంబావతీవ సవి-డంబా గళేన నవ - తుంబాభవీణసవిధా 
వింబాధరా వినత - శంబాయుధాదినికు-రుంబా కదంబవిపినే। 
అంబా కురంగమద - జంబాలరోచి రిహ - లంబాలకా దిశతు మే 
శం బాహులేయశశి - బింబాభిరామముఖ - సంబాధితస్తనభరా॥ 
అను శ్లోకమున కనుకరణము. ౧౩ 


55 


౧౪. యజ్ఞాదిఫలగర్హణము - నరసింహసేవనము 
అవతారిక : 


యజ్ఞములుచేయుట వలనంగలుగు స్వర్ణాదిసుఖములు శాశ్వతములుకావు. కావున 
శ్రీనరసింహస్వామిని సేవింపుమని యుపదేశించుచున్నాండు - 


శ్లో రంభాదిగాఢపరి-రంభా9 9 దరేణ సుచి-రం భావతో9 త్ర యజసే 
త్వం భావయస్వ! కిము-శం భావ్యనేన జడ! సంభావితక్షయమిదమ్‌ । 
స్తంభా దుదిత్వర మ-హంభావతః కలయ! -జంభారిసంస్తుతపదం 
తం భావుకప్రద మ-దంభా9 9 కులో నఖర-సంభారదారితరిపుమ్‌ ॥ ౧౪ 


వ్యాఖ్య : రంభా + ఆది = రంభ మొదలగు స్వర్గము నందలి యప్సరసల యొక్క గాధ = 
గాటముగా; పరిరంభ = కౌంగిలించుకొనుటయందలి; ఆదరేణ = ఆదరముతో - 
లోలుపత్వముచే; సుచిరమ్‌ = ఎక్కువకాలము; భావతః = శ్రద్ధతో; అత్ర = ఈలోకములో; 
యజసే = జ్యోతిష్ణ్టోమము మొదలగుయజ్ఞములుచేయుచున్నావు. అనేన= ఈయాగములు 
చేయుట వలన; శమ్‌ = శుభము; కిముభావి = ఏమికల్లునో; త్వమ్‌ = నీవు; భావయస్వ = 
భావింపుము- విచారింపుము. జడ = ఓరి మూర్చుండా! ఇదమ్‌ = ఇది యంతయు; సంభావిత 
= బాగుగా నాలోచించినచో; క్షయమ్‌ = నాశన మగునది. కాంబట్టి; అదంభ + ఆకులః = 
దంభముచే నాకులత్వము నొందని వాండవై. అహంభావతః = ఆ భగవంతుండనే నేనను 
నేకాకారవృత్తితో; జంభారి = జంభుండను రాక్షసునకు శత్రు వైన యింద్రునిచే; సంస్తుత = 
బాగుగా స్తుతింపంబడిన; పదమ్‌ = పాదములు గల వానిని; భావుకప్రదమ్‌ = క్షేమము లిచ్చు 
వానిని; నఖర = గోళ్ళ యొక్క సంభార = సమూహముచే - గోళ్ళను నాయుధసామగ్రిచే; 
విదారిత = చీల్చంబడిన; రిపుమ్‌ = శత్రు వగు హిరణ్యకశిపుడు గల వానిని; స్తంభాత్‌ = 
స్తంభము నుండి; ఉదిత్వరమ్‌ = పుట్టిన వానిని; “ఇణ - గతౌ” - అని ధాతువు. ఇణ్‌ 
నశజిసర్తిభ్యః క్వరప్‌ (3-2-163) అను సూత్రముచే ఉత్‌ - పూర్వక - ఇణ్‌ ధాతువునకు 
- 'క్వరప్‌ ప్రత్యయము చేరి “ఉదిత్వరి - అని యేర్చడును. ఉదిత్వరుండు = ఉద్దమించు 
(పుట్టు) శీలము గలవాం దని యర్థము. తమ్‌ = ప్రసిద్దుం డగు నా నరసింహస్వామిని; 
కలయ = ధ్యానింపుము. 

తాత్పర్యము ఓరి మూఢుండా! చని పోయిన పిమ్మట స్వర్గమున కేంగి రంభ, మేనక మొదలగు 


స్వర్గవేశ్యల బిగి కౌంగిళ్ళలో సుఖీంప వచ్చు నని యిక్కడ ననేకళ్లేశముల కోర్చియజ్ఞములు 
చేయుచున్నావు. దీని వలన నేమి శుభము గల్లునో విచారింపుము. ఈ రంభాసంభోగాది 


56 అశ్వధాటీకావ్యమ్‌ 


స్వర్గసుఖములు కూడ శాశ్వతమైనవికావు. కావున దంభము(కపటము ) లేని వాండవై 
యింద్రునిచే నెక్కువగాం బొగడంబడిన పాదములు గల వానిని; సకలశుభములు నిచ్చు 
వానిని; స్తంభము నుండి యుదయించిన వానిని; వాండి యైన గోళ్ళతో హిరణ్యకళిపునిం 
జీల్చిన వానినిం బ్రసిద్దుం డగు శ్రీనరసింహస్వామినిం దాదాత్యబుద్ధితో సేవింపుము. 


ఈ శ్లోకము కాళిదాసు రచించిన దేవీస్తుతి లోని - 


శో జంభారికుంభిపృథు - కుంభాపహాసికుచ - సంభావ్యహారలతికా 

రంభాకరీంద్రకర - డంభాపహోరుగతి - డింభానురంజితపదా। 

శంభా వుదారపరి - రంభాంకురత్సులక - దంభానురాగపిశునా 

శం భాసురాభరణ - గుంభా సదా దిశతు - శుంభాసురప్రహరణా।। 
అను శ్లోకమున కనుకరణము. ౧౪ 

౧౫. పార్వతీస్తుతి 

అవతారిక : 
ఇప్పుడు కవి పార్వతీదేవిని స్తుతించి తన్ను రక్షింపవలె నని కోరుకొనుచున్నాండు - 
శ్లో రామాల _ర్చితాల ౦ఘ్రిరభి-రామాల 9 కృతిః కృతవి-రామా సుపర్వవిపదాం 

కామా9 ర్రిహృ త్సఫల-కామా నిదేశరత-కామా9 9 ది నిర్ణరవధూః | 

భామా హరస్య నుత-భామా జపాసదృశ-భా మాననీయచరితా 

సా మా మవ త్వఖిల-సామాదృతస్తుతి ర-సామాన్యముక్తిసుఖదా ॥ ౧౫ 
వ్యాఖ్య : రామ = శ్రీరామచంద్రునిచే; అర్చిత= పూజింపంబడిన; అంఘ్రిః = పాదములు 
గలది; అభీరామ = అందమైన; ఆకృతిః = ఆకారము గలది; సుపర్వ = దేవతలయొక్క 
విపదామ్‌ = ఆపదలను; విరామా = నాశనము చేయునది; కామ + ఆర్తి = కోరికలను 
దుఃఖములను; హృత్‌ = హరించునది - పోంగొట్టునది; సఫలకామా = పండినకోరికలు 
గలది; లేక - కామార్తి = కామము మొదలగు దుఃఖములతో నిండిన; హృత్‌ = హృదయము 
గల భక్తుల యొక్క సఫలకామా = కోరికలను సఫలము చేయునది; నిదేశ = తన యొక్క 
యాజ్ఞ యందు; రత = తత్పర లగు; కామ + ఆది నిర్ణరవధూః = రతి మొదలగు దేవతాప్రీలు 
కలది; దేవతాప్రీ లందజఖు తన యాజ్ఞకు లోంబడి వర్తింతు రని భావము. హర = శివుని 
యొక్క భామా = కాంత - భార్య యైనది; నుత = పొగడంబడిన; భామా = కోపము గలది; 
“భామః క్రోధే రవా దీపౌ” - అని మేదినీ కోశము. మహిషాదిరాక్షసులను జంపు సమయములో 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 57 


నమ్మవారి కోపము కూడ దేవతలకు స్తుతిపాత్ర మైన దని భావము. 'కోపనా సైవ భామినీ” - 
అని యమరము. భామ - క్రోధే - అని ధాతుపాఠము. జపాసదృశభా = దాసనపువ్వుతో 
సమానమైన యొజ్జిని కాంతి గలది. మాననీయచరితా = పూజింపందగిన చరిత్రము గలది, 
అఖిలసామ = సమస్తసామవేదసూక్తులచే; ఆద్భత = ఆదరింపంబడిన; స్తుతిః = స్తోత్రము 
గలది, అసామాన్య = సామాన్యము కాని - గొప్పదైన; ముక్తిసుఖదా = మోక్షసౌఖ్యము 
నిచ్చునది యగు; సా = ఆ పార్వతీదేవి; మామ్‌ = నన్ను అవతు = రక్షించుంగాక! 
తాత్పర్యము : శ్రీరామునిచే నర్చింపంబడిన పాదములు గలది, మిక్కిలి సౌందర్యవతి, దేవతల 
విపత్తులను బాఅంద్రోలునది, కోరికలను దుఃఖములతో నిండిన హృదయములు గల భక్తుల 
కోరికలు తీర్చునది, తన యాజ్ఞ ననుసరించి వర్తించు రతి మొదలగు దేవతాప్రీలు కలది, 
శివునకు భార్య యెనది, యుద్ధరంగములోం గోపించు నప్పుడు కూడం బొగడంబడునది, 
జపాకుసుమము వలె నెజ్జినైన కాంతి గలది, గౌరవింపం దగిన చరిత్ర గలది, సామవేదముచే 
స్తుతింపం బడినది, యసామాన్య మగు మోక్షానందమును బ్రసాదించునది యగు శ్రీపార్వతీదేవి 
నన్ను రక్షించుంగాక!. ౧౫ 


౧౬. వఏషణాత్రయదూషణము - విష్ణుస్తుతి 
అవతారిక : 


ధనైషణ, దారైషణ, పుత్రెషణ మొదలగు బాధల నుండి విడిపించి తన్ను రక్షింపు మని 
విష్ణువును వేండుకొనుచున్నాండు. 


శ్లో; మాయా తవేయ మురు-గాయా? వివేకనిధి-మాయామినీ కిమపి మా 
మాయాసయ త్యకృత -జాయాతనూజధన -కాయాదిదోషకలనమ్‌ I 
సా యాతనా తు నిర-పాయా మతా జగతి-హా! యామి కం ను శరణమ్‌ 
మాయానివాస! పరి-పాయా నవాంబుధర-దాయాదదేహ! భగవన్‌ ॥ ౧౬ 


వ్యాఖ్య : ఉరుగాయ= పెక్కుమందిచే గానము చేయంబడువాండా! పురుష్టుతా! లేక-యెక్కువ 
మందిచేం బొందందగిన వాండా!; తవ =నీ యొక్క ఇయమ్‌ = ఈ; మాయా = మాయ; 
ఆయామినీ = మిక్కిలి విస్తార మైనది. అవివేకనిధిమ్‌ = అవివేకమునకు నిధినగు; మామ్‌ = 
నన్ను అకృత = చేయంబడని - దీనికి దోషకలనముతో నన్వయము. జాయా = భార్య; 
తనూజ = కొడుకు; ధన = ధనము; కాయ = దేహము నను వాని యందు; దోషకలనమ్‌ = 
దోషచింత కలవానిని; “అకృతి యనునది యిక్కడ కన్వయించును. అనంగా భార్యా లు పుత్ర 
- ధన - దేహములందుం గల దోషములను విచారింపని నన్నని భావము. కిమపి = ఏదో 


58 అశ్వధాటీకావ్యమ్‌ 


విధముగా; ఆయాసయతి = ఆయాసపడునట్లు చేయుచున్నది. సా=ఆ ప్రసిద్ధమైన; యాతనా 
= మరణాది కాల దుఃఖము; జగతి = ఈ లోకములో, నిరపాయా = చికిత్స చేయుటకు 
వీలులేనిది - తప్పించుకొనుటకు శక్యము కాని దని; మతా = అందజకుం దెలిసిన 
యభిప్రాయము. హా = అయ్యో! కమ్‌ = ఎవనిని; శరణం యామి = శరణని చేరుదును. 
మాయానివాస! = మాయ యందు నివసించువాండా! కూటస్టుండా!; నవ+అంబుధర = 
క్రొత్త మేఘమునకు; దాయాద = బంధువైన; దేహ = శరీరము కల వాండా! నీలమేఘశ్యామా!; 
భగవన్‌ = భగవంతుండా! మహావిష్టూ! పరిపాయాః = రక్షింపుము. 

తాత్త్సుర్భము : సర్వలోకస్తుతా! యందఖఅకు గతివైన పరమేశ్వరా! నీ మాయ జగత్తంతయు 
నావరించి విస్తారముగా నున్నది. భార్యయందు, సంతానమునందు, ధనమునందు, 
దేహమునందుం గల వ్యామోహముతో వీని దోషము తెలియని యవివేకి నగు నన్ను మిక్షిలి 
బాధించు చున్నది. పుట్టునప్పుడు, చచ్చునప్పుడు జీవుండు పొందు యాతన వైద్యము చేయుటకుం 
గాని తప్పించు కొనుటకుం గాని శక్యము గాని దని యీ జగత్తులో నందబకుందెలియును. 
ఇట్టి పరిస్థితిలో నే నెవరిని శరణు వేండుదును. మాయ కతీతుండవై మాయ యందే నివసించు 
కూటస్థపురుషా! నవనీలమేఘశ్యామల శరీరా! భగవానుండా! మహావిష్టూ! నీవే నన్ను రక్షింపుము. 
విశేషములు. 

₹) మాయ: 


మాయ యనునది నిర్వచించుటకు శక్యము కానిది. ఉన్నది లేనట్లుగా లేనిది యున్నట్లుగాం 
జేయునది మాయ. 'యా మా సా మాయా”. ఏది లేదో యది మాయ యని మాయాశబ్దమునకు 
వ్యుత్పత్తి. 

“స్యాన్మాయా శాంబరీ - యని యమరకోశము 

“'మాత్యస్యాం విశ్వమితిమాయా” - మా. మానే. 

దీని యందు జగత్తు మితమై యుండును - అని గురుబాలప్రబోధిక. మాయా. స్తీ. మా+యత్‌ 
(1) ఛద్మని కాపట్యే - అమరః (2) ఇంద్ర జాలాదౌ (3) మిథ్యాబుద్ధి హేత్వజ్ఞాన ఖేదే... ... 
ఈశ్వరస్యోపాధా. అఘటన ఘటన సాధికాయాం శకౌ॥ అని వాచస్పత్యము. 

లేనిది యున్నదని, యున్నది లేదని మిథ్యాబుద్ధికి హేతువైన యజ్ఞానము మాయ. భగవంతున 
కుపాధి మైనది మాయ. అఘటన ఘటనా సమర్థమైన యోకానొక శక్తికి మాయ యని 
పేరు. ఈ మాయ యనేక విధములుగా నుండును. 


ఇంద్రో మాయాఖిః పురురూప ఈయతే. (బుక్‌-4-7-33) 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 59 


ఇంద్రుం డనేకమాయలచే ననేకరూపములు ధరించుచున్నాండని యీ వాక్వమున కర్లము. 
న్నా ఫ్ర థ 


ఇంద్రో మాయాభిః జ్ఞాననామైతత్‌! జ్ఞానై రాల్మీయెః సంకల్పైః పురురూపో బహువిధశరీరః 
సన్‌ ఈయతే - బహూన్‌ యజమానాన్‌ గచ్చతి॥ - ఇక్కడ మాయాశబ్దము జ్ఞానవాచక మని 
సాయణభాష్యము. వేదాంత(గంథములలో నీవాక్యము మాయాపరముగానే యుదాహరింపం 
బడినది. 


మాయాం తు ప్రకృతిం విద్యా న్మాయినం తు మహేశ్వరమ్‌ । 

తస్యావయవభూతై స్తు వ్యాప్తం సర్వ మిదం జగత్‌ ॥ (శ్వేతా-4-10) 
అని శ్వేతాశ్వరతరోపనిషత్తు. 

“ప్రకృతే ర్మాయాత్వం తదధిష్టాతృసచ్చిదానందరూప బ్రహ్మణ 

స్తదుపాధివశా న్మాయిత్వం చ చిద్రూపస్వమాయావశాత్‌ । 

కల్పితావయవభూతైః కార్యకారణ సంఘాతైః సర్వభూరాదీదమ్‌ 

పరిదృశ్యమానం జగదాాప్తమ్‌।॥” అని శంకరభాష్యము. 
కనంబడు ప్రకృతియే మాయ. మాయ కలవాండు మాయి. ఈశ్వరుండు. ప్రకృతి కధిష్టాతయి 
సచ్చిదానందస్వరూపుం డగు నీశ్వరున కుపాధివశముచే మాయిత్వము గల్లినది. చిద్రూపమునకు 
మాయావశముచేం గల్పింపంబడిన యవయవ భూతములగు కార్యకారణసంఘాతములచే 
భూరాదిలోకములతోం గనంబడు నీజగత్తంతయు వ్యాపింపంబడినది. అనంగా నీ జగత్తంతయు 
మాయాకల్పిత మని భావము. 


ఈ మాయాస్వరూపమును వివరించుటకే బ్రహ్మసూత్ర భాష్యమున కుపోద్దాతముగా 
నధ్యాస భాష్యమును శ్రీశంకర భగవత్పాదులు నిబంధించినారు. 


“కోత య మధ్యాసో నామేతి... శుక్తికా హి రజతవ దవభాసతే, ఏక శ్చంద్రః సద్వితీయవ 
దితి... తమేత మేవం లక్షణ మధ్యాసమ్‌ పండితా అవిద్వేతి మన్యంతే! తద్వివేకేన చ 
వస్తుస్వరూపపావధారణం విద్యా మాహుః॥[” 

ముత్యపుంజిప్ప వెండి వలె భాసించుట, యొకే చంద్రు డిద్దబుగా భాసించుట 
యధ్యాసము. ఇదే యవిద్య. అజ్ఞానము. ఈ యజ్ఞానము వల్లనే జీవుడు బంధములోం 
జిక్కుకొనుచున్నాండు. ఈ యవిద్య (అజ్ఞానము) విద్య (జ్ఞానము) వలన నశించును. జ్ఞానము 
వలన స్వస్వరూపప్రాప్త్పి గల్లును. అనంగా నీలోక వ్యవహారమంతయు మాయ వల్లనే 
కలుగుచున్నది. 


60 అశ్వధాటీకావ్యమ్‌ 


అందువల్లనే పంచపాదికాకారు లధ్యాసభాష్యమును సర్వతంత్రోపోద్దాత మని కీర్తించినారు. 

ఈ మాయకు (1) ఆవరణశక్తి (2) విక్షేపశక్తి యని రెండు శక్తులు గలవు. 

అస్యాజ్ఞానస్యావరణ విక్షేపనామక మస్తి శక్తిద్వయమ్‌। ఆవరణశక్తి స్తావ దల్శో9 పి 
మేఘో౭_ నేకయోజనాయత మాదిత్యమండల మవలోకయితృనయన పథపిధాయకతయా 
యథాచ్చాదయతీవ తథాజ్ఞానమ్‌ పరిచ్చిన్న మసంసారిణ మవలోకయితృ బుద్దిపిధాయకత 
యాచ్చాదయతీవ తాద్భశం సామర్థ్వమ్‌। తదుక్తమ్‌ - 
శో ఘనచ్చన్నదృష్టి ర్హనచ్చన్నమర్మం - యథా మన్యతే నిష్ప్రభం చాతిమూధః । 

తథా బద్ధవద్భాతి యో మూఢదృష్టేః- స నిత్యోపలబ్దిస్వరూపోరి._యమాత్మా!॥ 
(హస్తా-10జే) 

అన యేవారణశక్యావచ్చిన్న స్యాత్మనః కర్భత్వ - భోకృత్వ - సుఖ - దుఃఖమోహాత్మక 
తుచ్చసంసారభావనాపి సంభావ్యతే యథా స్వాజ్ఞానేనావృతాయాం రజ్ఞ్వాం సర్పసంభావనా। 
విక్షేపశక్తిస్తు యథా రజ్ఞ్వజ్ఞానం స్వావృతరజ్ణా స్వశక్యా సర్పాదిక ముద్భావయత్యేవ మజ్ఞానమపి 
స్వావృతాత్మని విక్షేపశక్యాలి.౨ కాశాది ప్రపంచ ముద్భావయతి తాదృశం సామర్థ్యమ్‌। తదుక్తం 
- విక్షేపశక్తి ర్లింగాది బ్రహ్మాండాంతం జగ త్ప్సృజేత్‌ -ఇతి 


మేఘము చిన్న దైనను ననేక యోజన విస్తీర్ణమైన సూర్యమండలమున కడ్డముగా వచ్చి 
చూచు వారి కంటి మార్గమును గప్పిపుచ్చి యెట్లు సూర్యమండలము నాచ్చాదించుచున్నదో 
యట్లే యజ్ఞానము కూడ నుపాధిపరిచ్చిన్ను(డై వాస్తవముగా సంసారి కాని జీవుని బుద్ధి 
కవరోధమైనట్లుండి సంసారిగాం జేయుచున్నది. ఇది యావరణశక్తి యొక్క సామర్థ్యము. 
ఈ విషయమునే శ్రీహస్తామలకాచార్యు లిట్లు చెప్పినారు. - 

'మేఘముచేం గప్పంబడిన దృష్టి గలవాండు సూర్యుని మేఘముచేం “గప్పంబడిన వానిగాం 
గాంతి లేని వానిగా మూఢుం డెట్లు భావించుచున్నాండో యట్లే మూఢదృష్టి గలవాండు తాను 
సంసారములో బద్భుండ నని తలంచుచున్నాండు. అట్టి నిత్యోపలబ్టిస్వరూపుండగు నాత్మనే 
నేను”. 

ఈ యావరణశక్తిచే నావరింపంబడిన యాత్మకుం గూడం గర్భత్వము, భోకృత్వము, 
సుఖము, దుఃఖము, మోహము గల తుచ్చసంసారభావన కలుగుచున్నది. తన యజ్ఞానముచేం 
ద్రాటిని జూచి పామని భ్రాంతి పడినట్లు జీవుని సంసారదశ కావరణశక్తి కారణ మగుచున్నది. 


చీంకటిలోం ద్రాటిని జూచి పామని భ్రాంతి పడుచున్నాము. ఇక్కడ రజ్ఞ్వజ్ఞానము మనచే 
నావరింపంబడిన రజ్జువు (త్రాడు) నందుం దన శక్తిచేం బాము మొదలగు వాని నెట్లుద్భావింపం 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 61 


జేయుచున్నదో యట్లే యా యజ్ఞానము కూడం దనచే నావరింపంబడిన యాత్మ యందాకాశాది 
ప్రపంచము నుద్భావింపంజేయుచున్నది. ఇది విక్షేపశక్తి సామర్థ్యము. ఈ విక్షేపశక్తియే 
సూక్ష్మశరీరము నుండి బ్రహ్మాండము వణకుం గల జగత్తును సృష్టించుచున్న దని చెప్పంబడినది” 
- అని సదానందుని వేదాంతసారము. 


అనంగా మాయయే సమస్త జగత్తు నావరించి యున్నది. మాయచే నావరింపంబడి యున్న 
వాండు పరమాత్మ. అవిద్యచే నావరింపంబడి యున్న వాండు జీవాత్మ. పరమాత్మ జీవునకుం 
గనంబడ కుండుటకు మాయ యడద్దు వచ్చుచున్నది. జీవుండు పరమాత్మను జూడ లేకుండుట 
కవిద్య యడ్డు వచ్చుచున్నది. 

“యా మా సా మాయా’ - ఏది లేదో యది మాయ. “యా న విద్యతే సా అవిద్యా” - 
“ఏది యుండుట లేదో యది యవిద్య” - అను వ్యత్పత్తులచే మాయయే యవిద్య యగుచున్నది. 

“యేయం (శ్రుతిస్మ ల్రతీతిహాసపురాణేషు - నామరూపమ్‌ - అవ్యాకృతమ్‌ - అవిద్యా - 
మాయా - ప్రకృతిః - అగ్రహణమ్‌ - అవ్యక్తమ్‌ - తమః - కారణమ్‌ - లయః - శక్తిః - 
మహాసుప్తి - నిద్రా - అక్షరమ్‌ - ఆకాశమ్‌ - ఇతిచ తత్రతత్ర బహుధా గీయతే॥” 
(1) నామరూపము (2) అవ్యాకృతము (3) అవిద్య (4) మాయ (5) ప్రకృతి (6) అగ్రహణము 
(7) అవ్యక్తము (8) తమస్సు (9) కారణము (10) లయము (11) శక్తి (12) మహాసుప్తి 
(13) నిద్ర (14) అక్షరము (15) ఆకాశము మొదలగునవి పర్యాయపదము లని 
శ్రీపద్మపాదాచార్యుల పంచపాదిక. శ్రీశంకరభగవత్సాదులు ప్రతిష్టించిన యద్వైతవేదాంత 
మంతయు నీమాయావాదముపై నాధారపడి యున్నది. శ్రీగౌడపాదాచార్యుల మాండూక్య్యకారిక, 
శ్రీశంకర భగవత్పాదుల ప్రస్థానత్రయభాష్యములు మొదలుకొని నేంటి దాయకం గల 
వేదాంత(గంథజాల వాజ్మయ మంతయు నీమాయాస్వరూపమును వివరించుటకే సతమత 
మగుచున్నది. 


ఈ మాయను గుతించి తేలికభాషలో సూటిగాం జెప్పిన వాండు వేమన యోగి. 


ఆ.వె. సతులు సుతులు మాయ సంసారములు మాయ 
తనను దాను నమ్ము కొనుట మాయ 
తెలియనీదు మాయ దీనిల్లు పాడాయె 
విశ్వదాభిరామ! వినుర! వేమ! 


2) ఉరుగాయుందు : 
ఉరుగాయ = పురుష్టుత - అని వ్యాఖ్యానము 


62 అశ్వధాటీకావ్యమ్‌ 


ఎక్కువ మందిచే స్తుతింపంబడు వాండా! యని యర్థము. 
ఉరుగాయః :- ఉరుభిః గ్రేష్టెః గీయతే గమ్యతే వా! 
గై-గానే; గతౌ వా” - కర్మణి ఘఇ్‌ పరమేశ్వరే వాసుదేవే! - అని వాచస్పత్యము. 
గ్రేష్ణులచే గానము చేయంబడువాండు. లేక యందబికు గమ్యమైన వాండు. పరమేశ్వరు 
డగు వాసుదేవుండు. 
సూ॥ ప్రవిష్ణవే శూషమేతు మన్నగిరిక్షిత ఉరుగాయాయ వృష్టే | 
(బుక్‌-1-21-154-3) బుగ్వేదము. 
ఉరుగాయాయ - బహుభిః గీయమానాయ - సాయణభాప్యము. 
సూ॥ యః పార్థివాని త్రిభి రిద్విగామభి రురుక్రమిష్టోరుగాయాయ జేవసే । 
(బుక్‌-1-21-155-4) బుగ్వేదము. 
ఉరుగాయాయ - ఉరు గాతవ్యాయ - సాయణభాష్యము. 
సూ॥ త్రీణ్యేక ఉరుగాయో విచక్రమే యత్ర దేవాసో మదంతి । 
(బుక్‌-8-29-7) - బుగ్వేదము. 
ఉరుగాయః - ఉరుభిః బహుభిః గాతవ్యః (గంతవ్యం) యద్వా బహుషు దేశేషు గంతా 
బహుకీర్తిర్వా - సాయణభాష్యము. 
మం॥స్తోమ మహ దురుగాయమ్‌ ప్రతిష్టా దృష్ట్వా | (కఠ-1-2-11) 
ఉరుగాయమ్‌ - విస్తీర్ణాం గతిమ్‌ - శ్రీశంకరభాష్యము. 
ఈ) అవివేకము : 
వివేకము = వేజుచేయు జ్ఞానము. అవివేకము = అజ్ఞానము. 


కం॥ చదువనివాండజ్ఞుండగుం 

జదివిన సదసద్వివేక చతురతగల్లున్‌ (భాగ-7స్మ-180) సత్‌ + అసత్‌ + వివేకము - 

మంచిచెడ్డలను వేణు చేయు జ్లానము. సత్సదార్థము బ్రహ్మము. అసత్పదార్హము జగత్తు - 
ఇ > ® క 
అని యర్థాంతరము. 

“అన్యోన్యస్మిన్‌ అన్యోన్యాత్మకతామ్‌ అన్యోన్యధర్మాం శ్చాధ్యస్య ఇతరేతరావివేకేన, 
అత్యంతవివిక్తయోః ధర్మధర్శిణోః మిథ్యాజ్ఞాననిమిత్తః సత్యాన్ఫతే మిథునీకృత్య “అహ మిదమ్‌” 
'మమేదమ్‌’ ఇతి నైసర్గికోల యం లోకవ్యవహారః” 

మిథ్యాజ్ఞానముతో సత్యమును నసత్యమును మిలితముచేసి లోకధర్మముల నాత్మ యందు, 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 63 


నాత్మధర్మములను లోకము నందు నారోపించి “యిది నేను” - “ఇది నాది యని లోకములో 
సహజముగా నున్న వ్యవహారమే యవివేకము. 

“అధ్యాసోనా మాతస్మిం స్తద్బుద్ధి రిత్యవోచామ। తత్ర పుత్రభార్యాదిషు వికలేషు సకలేషు 
వాహమేవ వికలః సకలోవేతి బాహ్యధర్మానాత్మన్యధ్యస్యతి' 
అది కాని దాని నది యని భావించుట “'యధ్వ్యాసి మని చెప్పితిమి. అదెట్లనిన - పుత్రుండు 
కాని, భార్య కానీ వికలత్వము నొందినను, సకలత్వము నొందినను (లోపము కల్లియున్నను, 
లోపము లేక యున్నను) నేనే వికలుండ నైతిని, నేనే సకలుండ నైతి నని వారి ధర్మములను 
దన యం దారోపించుకొనుట యధ్యాసము. 


“తమేత మేవంలక్షణ మధ్యాసమ్‌ పండితా అవిద్యేతి మన్యంతే 

తద్వివేకేన చ వస్తుస్వరూపావధారణం విద్యా మాహుః 1 
ఇట్టి లక్షణములు గల యధ్యాసమును పండితు లవిద్య యని తలంచుచున్నారు. వివేకముతో 
నున్న వస్తువు నాస్వరూపముతో గ్రహించుట విద్య (జ్ఞానము) యని చెప్పుచున్నారు - అని 
శంకరసూత్రభాష్యము. అనాత్మల నుండి యాత్మను వేజుచేసి యాత్మ నాత్మగా గ్రహించుట 
వివేకము. ఆత్మ కాని దాని నాత్మగా గ్రహించుట యవివేకము. బ్రహ్మ మొక్కటి మాత్రమే 
నిత్య మైనది. తక్కిన దంతయు ననిత్యమని గ్రహించుట నిత్యానిత్యవస్తువివేకము. 


నే నవివేకమునకు నిధి నగుటచే మమకారముతో నీజాయా - తనూజ - ధన - 
కాయాదులయందు దోషముల నెజుంగలేక పోవుచున్నాను. అందువల్లనే యాయామిని యగు 
మాయ నన్నాయాస పెట్టుచున్న దని కవి చెప్పినాండు. 
భ ఏషణాత్రయము: 

ఏషణ = కోరిక. (1) ధనైషణ (2) దారైెషణ (3) పుత్రెషణ - ఏషణాత్రయము. 
(1) ధనము సంపాదింప వలె నని (2) భార్యను బొందవలె నని (8) పుత్రులను గనవలె నని 
మూండు విధములగు కోరిక లుండుట యేషణా త్రయము. 

తమాత్మానం విదిత్వా (బ్రాహ్మణాః పుత్రెషణాయశ్చ విత్తెషణాయాశ్చ 

లోకైషణాయాశ్చ వ్యుత్ణాయాథ బిక్షాచర్యం చరంతి | (శత-14-6-4-1) 
అని శతపథ బ్రాహ్మణము. 

ఆత్మను దెలిసికొని బ్రాహ్మణు లేషణాత్రయమును విడిచిపెట్టి సన్వసించుచున్నా రని 
శ్రుతి చెప్పుచున్నది. 


64 అశ్వధాటీకావ్యమ్‌ 


పుత్రెషణా - పుత్రోత్పత్తి ముద్దిశ్య దారసం[గ్రహేచ్చాలక్షణా | 
కొడుకులను గనుటకై భార్యను బొందవలె ననెడి కోరిక దారైషణ. 
శ్లో॥ న కళ్ళి దన్యః సంసార ఉక్తా దస్యేషణాత్రయాత్‌. (పంచ- ) 
ఈ యేషణాత్రయము కంటె వేటే సంసారము లేదని వేదాంత పంచదశి యుపదేశించుచున్నది. 
త) మాయానివానుందు : 

మాయ యీశ్వరుని గూడ నావరించియుండును. మాయ యందు నివసించువాండు 
మాయానివాసుండు - కూటస్టుండు - పరమాత్మ. 
శ్లో కూటస్థ మచలం (ధ్రువమ్‌. (భ.గీ-12-8) అని భగవద్దీత. 

కూటస్థం దృశ్యమాన గుణమ్‌ అంతర్జోషం వస్తు కూటమ్‌। కూటరూపం కూటసాక్ష్య 
మిత్యాదౌ కూటశబ్దః ప్రసిద్దో లోకే! తథా చావిద్యాద్యనేక సంసారబీజ మంతర్జోషవ న్మాయాకృతాది 
శబ్ద వాచ్యతయా మాయాం తు ప్రకృతిం విద్యా న్మాయినం తు మహేశ్వరమ్‌” (శ్వేతా-4-10); 
మమ మాయా దురత్యయా (భ.గీ-7-14) ఇత్యాతౌ ప్రసిద్ధం యత్‌ తత్‌ కూటమ్‌। తస్మిన్‌ 
కూటేస్థితం కూటస్థం తదధ్యక్షతయా అథవా రాశి రివ స్థితం కూటస్థమ్‌ - అని శంకర 
లోపల దోషము గల వస్తువు కూటము. 'కూటరూపము - కూటసాక్ష్యము మొదలగు శబ్దములు 
లోకములో బ్రసిద్ధములు. అవిద్య మొదలగు ననేకసంసారవీజము లంతర్జోషముగాం గలది 
మాయ. కూట మనంగా మాయ. అధ్యక్షుడుగా మాయ యందుండు వాండు కూటస్టుండు. 
6) భగవంతుడు : 

భగవాన్‌ భగహా౭ ౨9 నందీ - విష్ణుసహ[స్రనామస్తోత్రము. 
శో ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః (శ్రియః | 

జ్ఞానవైరాగ్యయో శ్రైవ షణ్ఞామ్‌ భగ ఇతీరణా ॥ (విష్ణు-6-5-74) 

సో౭_ స్యాస్తీతి భగవాన్‌! 
శ్లో ఉత్పత్తిమ్‌ ప్రలయం చైవ భూతానా మాగతిం గతిమ్‌ । 

వేత్తి విద్యా మవిద్యాం చ స వాచ్యో భగవా నితి ॥ (విష్ణు-6-5-78) 
(1) సమగ్ర మైన యెశ్వర్యము (2) ధర్మము (8) కీర్తి (4) శ్రీ (5) జ్ఞానము (6) వైరాగ్యము 
- ఈ యాథింటికి భగ మని పేరు. ఇవి కలవాండు భగవంతుండు. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 65 


(1) జగత్తు యొక్క యుత్పత్తి (పుట్టుక) (2) ప్రలయము (3) పంచమహాభూతముల యొక్క 
రాక (4) పోక (5) విద్య (జ్ఞానము) (6) అవిద్య (మాయ - అజ్ఞానము) - ఈ యాతీంటిని 
గూర్చి తెలిసిన వాండు భగవంతుండు - అని విష్ణుపురాణోదాహరణపూర్వకముగా శ్రీశంకర 
శ్రీకృష్ణుడే సాక్షాద్భగవంతుండు 

“కృష్ణస్తు భగవాన్‌ స్వయమ్‌’ - అని శ్రీమద్భాగవతము. 
శ్లో! దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా | 

మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే॥ (భ.గీ. -7-14) 


దేవునకు సంబంధించిన, సత్త్వ - రజస్‌ - తమో గుణములతో నిండిన యీ నా యొక్క 
మాయ యతిక్రమించుటకు శక్యము కానిది. నన్నే యివరు పొందుచున్నారో - ప్రపత్తితోం 
గొల్పుచున్నారో వారీ మాయ నుండి తరింతురు - అని శ్రీమదృగవద్గీతలో శ్రీకృష్ణభగవానుం 
డుపదేశించుటచే నిచ్చటం గవి - ఆయామిని యగు మాయను దరించుటకై శ్రీకృష్ణపరమాత్మనే 
శరణు వేండుకొనినాండు. ౧౬ 


౧౭. కామినీ గర్హణము - మహేశసేవనము 
అవతారిక : స్త్రీల వలలోం బడి మోసపోకుము. శివునే సేవింపు మని యుపదేశించుచున్నాండు. 


శ్లో హారం దదాసి కుచ-భారం జిఘృక్షసి చ-సారంగచంచలదృశః 

సా రంతు మిచ్చతి హి-జారం నిషేవ్య తవ-కా రంజనేహ ఘటతామ్‌ । 

స్మారం విహాయ మద-మారంభరమ్య మను-వారమ్‌ భజ! శ్రుతిగిరాం 

సారమ్‌ మహేశ మవి-కారం జనుర్విలయ-పారమ్‌ ప్రయాస్యసి సఖే ! ౧౭ 
వ్యాఖ్య : సఖే = ఓ మిత్రమా; సారంగచంచలద్భశః = లేండి చూపుల వలెం జంచల మైన 
చూపులు గల స్త్రీ యొక్క కుచభారమ్‌ = బరువైన చన్నులను; జిఘృక్షసి = పట్టుకొనవలె నని 
కోరుకొనుచున్నావు. అందు వల్లనే యామెకు; హారమ్‌ = ముత్యాల దండను, దదాసి = 
ఇచ్చుచున్నావు; సా = నీ విచ్చిన హారముతోం బ్రకాశించుచున్న కుచభారము గల యా 
కులుకు లాడి; జారమ్‌ = అంకుమగని; నిషేవ్య = బాగుగా సేవించి; రంతుమ్‌ = రమించుటకు; 
ఇచ్చతి = కోరుచున్నది. హి = నిశ్చయము. దీనివలన; తవ = నీకు; కా రంజనా = 
ఏయనురాగము; ఘటతామ్‌ = కలుగుచున్నది?. కాంబట్టి; ఆరంభరమ్యమ్‌ = మొదట 
రమణీయముగా నుండి చివర కేవగింపు కలించునదియగు; స్మారమ్‌ = మన్మథ సంబంధ 
మైన, 'కందర్పో దర్చకో౭౨_ నంగః కామః పంచశరః స్మరః - అని యమరము. మదమ్‌ = 


66 అశ్వధాటీకావ్యమ్‌ 


మత్తును విహాయ = విడిచి పెట్టి; శ్రుతిగిరామ్‌ = వేదవాక్కులకు; “వేదే శ్రవసి చ (శ్రుతిః 'గీ 
ర్వా గ్వాణీ సరస్వతీ - అని యుభయత్ర యమరము. సారమ్‌ = సారమైన వానిని; అవికారమ్‌ 
= ఏ వికారములు (మార్చులు) లేని వానిని మహేశమ్‌ = పరమశివుని; అనువారమ్‌ = 
మాటిమాటికి; భజ = సేవింపుము, జనుః + విలయ + పారమ్‌ = జనన - మరణముల 
నుండి మోక్షమును; ప్రయాస్యసి = పొందుదువు. 


తాత్పర్యము 2 నీ వొక లేండి చూపులు గల చంచలాక్షినిం గామించి యామె స్తనభారమును 
గ్రహించుటకై ముత్యాలహారము నిచ్చుచున్నావు. ఆ గుబ్బలాండి నీవిచ్చిన ముత్యాలదండను 
వక్షః నలముపై ధరించి రండయై మజియొక మిండని సేవించి కులుక వలెనని 
కోరుకొనుచున్నది. నీవు ప్రేమించిన యున్నతస్తని మటౌక అంకుమగనిం గామించుచున్నది. 
ఆమె కెన్ని సొమ్ములు పెట్టినను నీ యందేమి యనురాగము గలదు? ఆమె వలన నీకేమి 
సౌఖ్యము గలదు?. కాంబట్టి ప్రారంభములో రమ్యము గా నుండి చివర కసహ్యమైన మన్మథమద 
వికారమును విడిచిపెట్టి వేదవచనములకు సారమైన వానిని, మూండు కాలములందు 
నేవికారములు లేని వానిని శ్రీమహేశ్వరునే తడవ తడవకు భజింపుము. నీకుం జావు పుట్టుకలు 
లేని మోక్షము లభింపం గల దని భావము. ౧౭ 


౧౮. కామినీగర్హణము - శివభజనము 


అవతారిక : కామినీకామమును విడిచిపెట్టి శివునే సేవింపు మని మజల మజల 
బోధించుచున్నాండు. 


శ్లో॥ నీలాల లకానయన-లీలావిమోహమయ-కీలాలరాశిజరఠరే 

వేలాల తిలంఘ మను-వేలా౭_వమజ్జి రిహ-తే లాఘవాయ నహి కిమ్‌? । 

కో లాభ? ఏష ఇతి-కోలాయితో జయసి-హాలాసమస్థిత వయః 

కాలాల హితం శమిత-హాలాహలం సతత-మాలాన యాత్మమనసా 11 ౧౮ 
వ్యాఖ్య : నీల + అలకా = నల్లని ముంగురులు గల కాంత యొక్క నయనలీలా = కన్నుల 
యందలి క్రేంగంటి చూపుల విలాసము యొక్క విమోహమయ = మిక్కిలి మోహముతో 
నిండిన; కీలాలరాశి = సంభోగశ్ళంగార మను రససముద్రము యొక్క జఠరే = కడుపులో; 
వేలా + అతిలంఘమ్‌ = ఎల్లల నతిక్రమించి; అనువేలమ్‌ = వేళ తప్పక మాటిమాటికి; 
అవమజ్జిః = మునుగుట; తే = నీకు ఇహ = ఇక్కడ; లాఘవాయ = లఘుత్వమునకు - 
తేలికతనమునకు; న హి కిమ్‌ = కాదా యేమి? ఏష = ఇది; కః + లాభ + ఇతి - కోలాభ 
ఇతి = ఏమి లాభ మని; దీని వలన నేమియు లాభము లే దనిభావము. హాలా = కల్లుతో; 
సమ = సమానముగా; స్థిత = ఉన్న వయః = వయస్సుతో; కోలాయితః = పంది వలె 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 67 


నాచరించువాండవై; జయసి = ఎక్కువగా వర్తించుచున్నావు. నీవు నరసూకరము కావలదు. 
కాల+ అహితమ్‌ = యమునకు శత్రువైన వానిని; మృత్యుంజయుని; శమితహాలాహలమ్‌ = 
కాలకూటవిషమును శమింపం జేసిన వానిని; శ్రీశివుని; సతతమ్‌ = ఎల్లప్పుడు; ఆత్మమనసా 
= నీ మనస్సుచే, ఆలానయ = బంధింపుము. వశము చేసికొనుము. 
తాత్పర్యము : నల్లని చూర్ణకుంతలములు గల కామిని యొక్క కన్నుల యందలి వాలు 
చూపుల విలాసమే మోహముతో నిండిన సముద్రము వంటిది. ఆ సంభోగ శృంగార 
సముద్రగర్భములోం బడి యెల్లలు తెలియకుండ నెల్లప్పుడు మాటిమాటికి మునింగితేలుచున్నావు. 
దీని వలన లోకుల కంటికి మిక్కిలి తేలిక యగు చున్నావు. దీని వలన నేమి లాభ మున్నది? 
వయస్సు కల్లువలె మత్తెక్కించునది. యౌవనము బలిసిన పందివలె నటు నిటు పరుగులెత్తును. 
ఇదియే గొప్పజీవిత మని నీవు భావించుచున్నావు. ఇది సరిగాదు. నీవీ నితంబినీ సంభోగకేళు 
లను విడిచిపెట్టి, యముని జయించిన మృత్యుంజయుని స్రీ మనస్సులో బంధింపుము. నిత్యము 
సేవింపుము. శివసాయుజ్యము నొందెద వని భావము. 

ఈ శ్లోకము కాళిదాసు దేవీస్తుతిలోని - 
శ! బాలామృతాంశునిభ-ఫాలా మనాగరుణ-చేలా నితంబఫలకే 

కోలాహలక్షపిత-కాలామరాకుశల -కీలాలశోషణరతా । 

స్టూలా కుచే జలద-నీలా కచే కలిత-లీలా కదంబవిపినే 

శూలాయుధప్రణతి-శీలా విభాతు హృది- శైలాధిరాజతనయా ॥ 
అను శ్లోకపద్ధతి ననుసరించినది. ౧౮ 

౧౯. కలిదూషణము - వాసుదేవభజనము 


అవతారిక : ఈ కలియుగము దావానలము వంటిది. ఓ వాసుదేవా! నీవే నన్ను రక్షింపుమని 
వేండుకొనుచున్నాండు. 
శ్లో దావా౭_నలార్చి రివ-తావా నయం తపతి-హా! వామ్యకృత్‌ కలి రహో! 
కోవాలి. పర స్పదిహ-భో వాసుదేవ! మమ-యో వారయేత త మిమమ్‌ । 
సేవా విధాన భృశ-హేవాకసిద్ధముని-దేవా౭£_ధునా చరణయో 
ర్భావా౭.౨_నతాయ శిశు-భావాల_9_(శ్రితాయ విత-రా౭ ౨ వాసతాం నిజముదామ్‌॥ ౧౯ 
వ్యాఖ్య : తావాన్‌ = ఎక్కువ పరిమాణము గల; వామ్యకృత్‌ = కుటిలత్వమును గల్గంజేయు; 
అయమ్‌ = ఈ; కలిః = కలికాలము; హా! = అయ్యో!; దావ + అనల + అర్చిః + ఇవ = 


68 అశ్వధాటీకావ్యమ్‌ 


అడవిలోం బుట్టిన కారుచిచ్చు మంటల వలె; తపతి = కాల్చుచున్నది. అహో = ఆశ్చర్యము. 
భో వాసుదేవ = ఓ శ్రీకృష్ణా! ఇహ = ఈ లోకములో; మమ = నాకు; త్వత్‌ + అపరః = నీ 
కంటె నన్యుండు; యః + కః + వా = మటొకం డెవ్వండు; తమ్‌ + ఇమమ్‌ = ప్రసిద్దుం డైన 
యీ కలిపురుషుని - కలిబాధను; వారయేత = నివారింప గలండు?. సేవావిధాన = 
సేవించు పద్ధతి యందు; భృశ = మిక్కిలి; హేవాక = స్పర్ధగలిగిన - అత్యంతాసక్తిగల; సిద్ధ 
= కపిలాదు లగు సిద్దులు ముని = నారదాది మహర్షులు, దేవ = ఇంద్రాది దేవతలు 
గలవాండా!; అధునా = ఇప్పుడు; చరణయోః = నీ పాదము లందు; భావ + ఆనతాయ = 
భక్తిభావముతో బాగుగా వంగి నమస్మరించువానికి; శిశుభావ + ఆ(శితాయ = చంటి పిల్లవాని 
లక్షణముల నాశ్రయించిన నాకు; నిజముదామ్‌ = నీ స్వస్వరూపానందముల; ఆవాసతామ్‌ = 
నివాసస్థానమును; వితర = ఇమ్ము! 

తాత్పర్యము : ఈ కలికాల మెక్కువ పరిమాణముతో వక్రమార్గములను గల్లంజేయుచుం గార్చిచ్చు 
మంటల వలెం దాపముతో మండించుచున్నది. ఆశ్చర్యము! అయ్యో! శ్రీకృష్ణా! ఈ లోకములో 
నీకలిబాధల నుండి న న్నుద్ధరించుటకు నీ కంటె వేజివ్వండు కలండు? కపిలుండు మొదలగు 
సిద్దులు, నారదుడు మొదలగు మహర్షులు, ఇంద్రుండు మొదలగు దేవతలు నేను ముం 
దన్నచో నేను ముం దని యహమహమికతో మిక్కిలి యుత్మంఠతో నుత్మటాసక్తితో నెక్కువస్పర్ధతో 
స్వచ్చందముగా నిన్ను సేవించుచున్నారు. అట్టి నీ యడుగులను భక్తిభావముతో వంగి 
నమస్మరించుచుంటిని. నేనేమియు6 దెలియని పిల్ల వాండను. నీ స్వరూపానందములో 
నివసించుటకు నాకు స్థాన మిమ్ము! 


విశేషములు + 
1. అగ్ని : అగ్ని మూండు విధములు 

(1) అడవిలో బుట్టు నగ్ని దావాగ్ని (2) సముద్రములో బుట్టు నగ్ని బడబాగ్ని 
(3) మన కడుపులో నున్న యగ్ని జఠరాగ్ని 
2. హేవాకము : ఈ శబ్దము సంస్కృత నిఘంటువులలో లేదు. ప్రాచీనసంస్కృత కవులు 
ప్రయోగింప లేదు. 
హేవాకాః = స్పర్థాయుక్తాః - అని కృష్ణపందితుని దర్పణవ్యాఖ్య. బిల్హణుండు మొదలగు 
మధ్యకాలసంస్క తకవులు, శ్రీనాథుడు మొదలగు తెలుంగు కవులు (ప్రయోగించినారు. 
శబ్దరత్నాకర - సూర్యరాయాది నిఘంటువులు గైకొన్నవి. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 69 


హేవాకము. సం. వి. అ. పుం. ప్రొఢిమ, తెలివి యని శబ్దరత్నాకరము. 
హేవాకము. సం. వి. అ. పుం. అత్యంతాసక్తి. అని సూర్యరాయనిఘంటువు. 
ఇది పారసీకపదమో, అరబ్బీపదమో యెయుండు నని “ఆప్టే” నిఘంటువు. 
కం॥ స్థావర రాజ తనూభవ 
యా వేళన డాయ వచ్చె నభవుని సేవా 
హేవాకప్రొఢిని వన 
దేవత లెంతయును నభిరతిం దనుం గొలువన్‌. (హర-8-67) 
అని శ్రీనాథుని హరవిలాసము. 
ఇక్కడ 'హేవాకప్రౌథి - తెలివిడి యందలి గొప్పతనము” - అని శ్రీ బులుసు వేంకట రమణయ్య 
గారి లఘుటీక. 
కం॥ రేవాతరంగశీకర 
సేవాహేవాకపాకశిశిరమరుత్ర్ర 
స్తావపరికంప్యమానజ 
టావలి యగు చతండు వింధ్య మల్లనంజేరెన్‌. (కాశీ-1-88) 
అని శ్రీనాథుని కాశీఖండము. 
ఇక్కడ - “సేవా = సేవ యందలి; హేవాక = ప్రాఢి యొక్క పాక = పరిపాకము చేత” నని 
శ్రీ మల్లంపల్లి శరభేశ్వరశర్మ గారి వ్యాఖ్య. ఈ రెందు వ్యాఖ్యలు శబ్దరత్నాకరము ననుసరించినవి. 
శబ్దరత్నాకరము చెప్పినట్లు “హేవాక* శబ్దమునకుం “బ్రౌధి యను నర్ధమున్నచో హేవాకప్రొఢి” 
యని శ్రీనాధుడు ప్రయోగించి యుండండు. ఇది 'యగ్గి నిప్ప వంటి దగును. కాంబట్టి 
“ఆసక్తి యను సూర్యరాయనిఘంటువే సరియైనది. 
హేవాకః. పుం. 
యహ శబ్ద కదాచిత్‌ ఫారసీ యా అరబీ సే లియాగయా హై “లటభోి శబ్ద కీ భాంతి ఇసకా 
ప్రయోగ భీ కల్పణ బిల్హణ ఆది పశ్చాద్వర్తీ సాహిత్యకారోం ద్వారా హీ హుఆ హై! 
ఉత్మటు ఇచ్చా; తీవ్రస్పృహా; ఉత్మంఠా. 
శ్లో అస్మిన్నాసీ త్తదను నిబిడాశ్లేషహేవాకలీలా । 
వేల్లద్బాహుక్వణితవలయా సంతతం రాజ్యలక్ష్మీః ॥ (విక్రమాంక-18-102) 
అని వామనశివరామ ఆప్టే సంస్కృత - హిందీ కోశము. 


70 అశ్వధాటీకావ్యమ్‌ 


దేవాదిఖి సమయసేవాదరత్వరిత హేవాకఘోషముఖరైః | (4-123) 
అని శ్రీవేదాంతదేశికుల యాదవాభ్యుదయము. 
హేవాకఘోషేణ - స్వచ్చందస్తుతిఘో షేణ I 
హేవాకః - స్వాచ్చంద్యమ్‌” - ఇతి చక్రవర్తీ 
అని శ్రీమదప్పయ్యదీక్షితుల వ్యాఖ్య. ౧౯. 
౨౦. దేశాటనదూషణము - పార్వతీసేవనము 


అవతారిక : ధనము నెక్కువగా నార్జింప వలె ననెడి కోరికతో వివిధ దూరదేశములలోం 
దిరుగుట వలనం బ్రయోజనము లేదు. శ్రీపార్వతీదేవినే సేవింపు మని యుపదేశించుచున్నాండు. 


శ్లో; ఆశాభరేణ నిఖి-లా౭౨_శాసు ధావన మ-థా9 9 శాతకుంభగిరి వా 
క్షేశాల.౨ వహం వివిధ-దేశాల టనం దద్రవిణ-లేశాయ నా౭_పి వవృతే । 
ఆశా9 తిదా మవితు-మాశాస్వ పాణిధృత-పాశా మనేక జగతా 
మీశా ముపాసితగి-రీశా మిహా౭_౦గ! దిగ-ధీశా౭_ర్చితా౭_౦ఘ్రినలినామ్‌ 11౨౦ 


వ్యాఖ్య : ఆశాభరేణ = ఎక్కువగా ధనము సంపాదింప వలె ననెడి మిక్కుట మైన యాశతో; 
ఆశాతకుంభగిరి = బంగారముతో నిండిన మేరుగిరి పర్యంతము; “స్వర్ణం సువర్ణం కనకం 
హిరణ్యం హేమ హాటకమ్‌ తపనీయం శాతకుంభమ్‌) 'మేరు స్సుమేరు ర్లేమాద్రికి - అని 
యుభయత్ర యమరము. నిఖిల + ఆశాసు + వా = అన్ని దిక్కుల యందు గూడ; 'దిశస్తు 
కకుభః కాష్టా ఆశాశ్చ హరితశ్చ తాః “ఆశా తృష్టాపి చాయతా” - అని యమరము. ధావనమ్‌ 
= పరుగెత్తుట; వివిధదేశ + అటనమ్‌ = అనేకదేశములందుం దిరుగుట; క్లేశ + ఆవహమ్‌ 
= కష్టములతోం గూడినది. ద్రవిణలేశాయ + అపి = కొంచెము డబ్బు కూడ; “ద్రవ్యం విత్తం 
స్వాపతేయం రిక్ట మృక్టం ధనం వసు హిరణ్యం ద్రవిణమ్‌' - అని యమరము. న వవృతే = 
నిన్ను వరించుట లేదు. 'వృతు - వరణే' - దివాది ధాతువు. అంగ = ఓయీ!. ఆశా + అతి 
+ దామ్‌ = నీ యాశకు మించిన కోరికలు తీర్చు దానిని; పాణిధృతపాశామ్‌ = చేతిలో 
ధరింపంబడిన పాశము గల దానిని; అనేక జగతామ్‌ = సమస్తలోకములకు; ఈశామ్‌ = 
ఈశ్వరి యైన దానిని; ఉపాసితగిరీశామ్‌ = ఉపాసింపంబడిన యీశ్చ్వరుండు గల దానిని; 
గిరీశో గిరిశో మృడః - అని యమరము. దిక్‌ + అధి + ఈశ = దిగధీశ = దిక్సాలకులచే; 
అర్చిత = పూజింపంబడిన; అం(ఘినలినామ్‌ = పాదపద్మములు గల దానిని - శ్రీపార్వతీదేవిని; 
ఇహ = ఇక్కడ; అవితుమ్‌ = రక్షించుటకు; ఆశాస్వ = ఉపాసింపుము. 


తాత్పర్యము : ధనముపైం గల యధికాశతో నలుదిక్కులకుం బరువెత్తి వివిధదూరదేశములలోం 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 71 


బర్యటించుచు ననేక కష్టము లనుభవించుచున్నావు. నీవు మేరుపర్వతము వీంపెక్కి నను 
పిసరంత ధనలక్ష్మికూడ నిన్ను వరింపదు. ఇది వృథాశ్రమము. అందు వలన ధనచింత మాని 
నీ యాశల కిమ్మడిగా ముమ్మడిగాం గోర్మెలు తీర్చి ఫలమునిచ్చుదానిని; పాశమును హస్తములో 
ధరించిన దానిని, సకలలోకములకు మహారాజ్ఞి యైన దానిని, నిత్యము శివునుపాసించు 
దానిని, దిక్సాలకులచే సేవింపంబడిన యడుగుందమ్ములు గల దానిని శ్రీలలితామాత నిప్పుడే 
యిక్కడే రక్షింపుమని యుపాసింపుము. ౨౦. 


21. దేహానిత్యత్వము లా పార్వతీసేవనము 
అవతారిక : ముసలితనము రోగములు వచ్చు నీదేహము శాశ్వతము గాదు. కాంబట్టి మిగిలిన 
యాయువును దేవీపూజకై వినియోగింపు మని యుపదేశించుచున్నాండు- 


శ్లో ఏషా జరా శిరసి-వేషా9 న్యభావక్ళృ ద-శేషాల 9 మయెక వసతి 

స్తోషాయ సౌమ్య! నహి-దోషా9 9 లయా భృశ మ-పోషా9 9 స్పదీకృతగుణా | 

శేషాయుషః కురు! వి-శేషా౭ర్హ మేత దిహ-శేషా౭_హిక్టప్తధనుషో 

రోషాద్యపాస్య తను-శోషా9 9 వహం కలయ! -యోషా మనంగ జయినః ॥ ౨౧ 
వ్యాఖ్య : సౌమ్య = ఓ సౌమ్యుండా! వేష = నల్లని జుట్టు, నున్నని చర్మము మొదలగు 
సుందరరూపమును; అన్యథాకృత్‌ = తెల్లని జుట్టు, బోడి తల, ముడుతలు పడ్డ చర్మము 
మొదలగు నితరభావమును గల్లంజేయునది; అశేష = సమస్త ఆమయ = రోగములకు, 
ఏకవసతిః = ఒకేస్థానమైనది; “రోగవ్యాధిగదామయాఃణ - అని యమరము. దోష + ఆలయా 
= అనేకదోషములకు నిలయమైనది; భృశమ్‌ = మిక్కిలి అపోష + చిక్కిపోవుటకు, ఆస్పదీకృత 
= స్థానముగా జేయంబడిన; గుణా = గుణములు గలది - శరీరపుష్టి, జ్ఞాపకశక్తి మొదలగు 
గుణములను శోషింపంజేయునది యగు; ఏషా = ఈ; జరా = ముసలితనము; శిరసి + 
తలపైకి వచ్చునదై; ఇది యుపలక్షణము. ముసలితనము సర్వావయవము లందు వ్యాపించునదై; 
తోషాయ నహి = నీకు సంతోషము కలిగింపదు. 'వ్యాఘీవ తిష్టతి జరా” - ఎప్పుడు వీని పైకి 
దూంకుదునా యని యీ ముసలితనము పులి వలె బొంచి యుండు నని భర్భహరి చెప్పినాండు. 
ఇహ = ఇక్కడ - ఈ సంసారములో; తను = దేహమును; శోష + ఆవహమ్‌ = ఎండింపంజేయు; 
రోష + ఆది = కోపము మొదలగు వానిని; కామ - క్రోధ - లోభ - మోహ - మద - 
మాత్సర్యములును నరిషడ్వర్గమును; అపాస్య = విడిచిపెట్టి, ఏతత్‌ = ఈ; శేష + ఆయుషః 
= మిగిలిన యాయుస్సును; విశేష + అర్హమ్‌ = ఎక్కవ యోగ్యమైన దానిగాం జేయుము. శేష 
+ అహి = శేషుండను పాముచే; క్త = చేయంబడిన; ధనుషః = విల్లు గల వాని యొక్క 
ఆదిశేషుని వింటి నారిగాం జేసిన వాని యొక్క త్రిపురాసురసంహారములో మేరుపర్వతము 


72 అశ్వధాటీకావ్యమ్‌ 


విల్లైనది, వాసుకి వింటి నారి యైనాండు. ఇక్కడ శేష - వాసుకుల కభేదభావముతో శేషుం 
డని చెప్పంబడినది. ధనుశ్ళబ్దమునకు లక్షణచే వింటినారి యను నర్ధమును గ్రహింపవలెను. 
అనంగజయినః = మన్మథుని జయించిన శివుని యొక్క యోషామ్‌ = భార్య యగు పార్వతీదేవిని; 
“ప్రీ యోషి దబలా యోషా' - అని యమరము. కలయ = ఆగశ్రయింపుము. 


తాత్తర్భము : ముసలితనము నీ తలపైనెప్పుడు వాలుదునా యని పొంచియున్నది. ఇది 
యనేకదోషములకు నిలయము. ముసలితనము రాంగానే దేహములో నెన్నియో మార్పులు 
వచ్చును. నల్లని జుట్టు తెల్లంబడును. ఆ యున్న తెల్లజుట్టు కూడ రాలి పోయి బోడితల 
యగును. నున్నని చర్మము ముడుతలు పడును. అనేక రోగములు శరీరము నాక్రమించును. 
తనువు చిక్కి శల్య మగును. ఎముకలు పైకి వచ్చును. ఇంద్రియముల పటుత్వము తగ్గి చూ 
పానదు. మాట వినంబడదు. కాలుసేతు లాడవు. అన్నము రుచింపదు. తిన్నది యరుగదు. 
ఈ విధముగా ముదిమి వలన నవయవములకు శరీరమునకు నన్యథాభావము (వేటొక 
రూపము) కలుగును. అప్పుడు వృద్ధుండ వైన నీవేమియుం జేయ లేవు. కాంబట్టి సౌమ్యుండా! 
మిగిలిన యాయువును యోగ్యమైన దానిగా మలచుకొనుము, జీవిత మెండి పోవుటకు 
హేతువులైన (1) కామము (కోరిక) (2) క్రోధము (కోపము); (3) లోభము (పిసినిగొట్టుతనము); 
(4) మోహము (వస్తువుల పైవలపు); (5) మదము (క్రొవ్వు - గర్వము); (6) మాత్సర్యము 
(ఈర్వ్య - ద్వేషము ) అను నరిషడ్వర్గమును (లోపలనున్న యార్గురు శత్రువులను) జయించి 
(విడిచిపెట్టి) పామువింటినారి గాంగల మన్మథజేతకు భార్యయైన శ్రీపార్వతీదేవిని సేవింపుము. 
వార్థక్యములో నేబాధలు లేక సకలసౌఖ్యములు చివరకు మోక్షము పొందెద వని భావము. 


౨౦౧ 


౨౨. సంసారదూషణము - శివభజనము 
అవతారిక : ఈ సంసారము నిస్సార మైనది. కావున శివునే భజింపు మని బోధించుచున్నాండు. - 
శ్లో సంసారధన్వభువి-కిం సార మామృశసి? -శంసా9_ధునా శుభమతే! 
త్వం సాధు సంతను హి-తం సాహసేన తు నృ-శంసా౭ ౨ దృతేన కి మహో! | 
హంసా9_9_శయస్థ మతి-హంసాత్మభాస మథ-తం సామభిః పరిగృణన్‌ 
కంసారివంద్య మవ-తంసాయితేందు మిహ-సంసాధ యార్థమఖీలమ్‌ i 


౨౨ 

వ్యాఖ్య : సంసార = సంసార మనెడి; ధన్వభువి = మరు (నీళ్ళులేని) భూమిలో; “సమానా 
మరు ధన్వానౌ” - అని యమరము. కిం సారమ్‌ = ఏమి సారమును; ఆమృశసి = 
ఆశించుచున్నావు?. ఏమైన సార మున్నచో; శంస = ప్రశంసింపుము. ఈ సంసారములో 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 73 


నేసారము లే దని భావము. శుభమతే = మంచి బుద్ధి కలవాండా! అధునా = ఇప్పుడు; త్వమ్‌ 
= నీవు; సాధు = మంచిని; హితమ్‌ = ఇష్టమైనదానిని; సంతను = విస్తరింపుము. ఆత్మహిత 
మైన మంచికార్యములు చేయు మని భావము. నృశంస = దుర్మార్గులచే - పాపులచే; 'నృశంసో 
ఘాతుకః క్రూరః పాప - అని యమరము. ఆదృతేన = ఆదరింపంబడిన - స్వీకరింపంబడిన; 
సాహసేన = పరుల ధనమును దొంగలించుట, పరస్రీల నపహరించి పాడు చేయుట, పరులను 
హింసించుట మొదలగు సాహసకృత్యముల వలన; అహో కిమ్‌ = అయ్యో! ఏమికలదు? 
ఇట్టి దుర్మార్గపుంబనుల వలన నన్నియుం గష్టములే కాని శుభములేమియు నుండవని భావము. 
కాంబట్టి - అథ = తరువాత; హంస = హంస లను యోగుల యొక్క 'యతిభేదే చ హంసః 
స్యాత్‌ - అని నిఘంటువు. ఆశయస్థమ్‌ = అభిప్రాయము నందు (మనస్సులో) నున్న 
వానిని; “అభిప్రాయ శృంద ఆశయః - అని యమరము. 'ఆశయౌ స్థానతాత్పర్యా' - అని 
నానార్థరత్నమాల. అతిహంస = సూర్యు నతిక్రమించిన; “భాను ర్హంసః సహస్రాంశు స్తపన 
స్సవితా రవిః - అని యమరము. ఆత్మభాసమ్‌ = స్వీయకాంతి గల వానిని; కంస + అరి 
+ వంద్యమ్‌ = కంసునకు శత్రువైన శ్రీమహావిష్ణువుచే నమస్మరింపందగిన వానిన్సి'వనమాలీ 
బలిధ్వంసీ కంసారాతి రధోక్షజః - అని యమరము. అవతంస + ఆయిత + ఇందుమ్‌ = 
శిరోభూషణముగాం జేయంబడిన చంద్రుండు గల వానిని - చంద్రశేఖరుని; 
“పుంస్యుత్తంసావతంసౌ ద్వౌ కర్ణపూరే౭_పి శేఖరే”; “హిమాంశు శ్చంద్రమా శృంద్ర ఇందుః 
కుముదబాంధవణః - అని యుభయత్ర యమరము. తమ్‌ = ప్రసిద్దుందగు పరమశివుని; 
సామభిః = ప్రేమకీర్తనలతో లేక సామవేదమంత్రములతో; పరిగ్భణన్‌ = బాగుగాం గీర్తించి; 
ఇహ = ఈ లోకము నందే; అఖిలమ్‌ + అర్థమ్‌ = సమస్త పురుషార్థమును - 
ధర్మార్థకామమోక్షము లను చతుర్విధ పురుషార్థములను; సంసాధయ = బాగుగా సాధింపుము. 


తాత్సర్భము : ఈ సంసారము నీరు లేని చవిటి నేల వంటిది. దీనిలో నేమి సార మున్న దని 
తలంచుచున్నావు. సార మున్నచోం (బ్రశంసింపుము. ఇది నిస్సారము. కాంబట్టి నీవు మంచి 
పనులు చేయుము. పాపులమార్గము ననుసరింపకుము. హంసయోగుల హృదయము లందు 
నివసించు వానిని, సూర్యుని మించిన తేజస్సు గల వానిని, శ్రీమహావిష్ణువునకుం గూడం 
బూజ్యుందైన వానిని; చంద్రుండు శిరోలిలంకారముగా6 గల వానిని శ్రీపరమశివుని 
సామవచనములచే స్తుతించి యీ లోకము నందే సమస్త పురుషార్థములను సంపాదింపుము. 


విశేషము + 


హంసాశయస్థుండు - ఇది చతుర్విధసన్వ్యాసులకు నుపలక్షణము. సంన్యాసులు (1) కుటీచకుండు 
(2) బహూదకుందడు (3) హంస (4) పరమహంస యని నాలుగు విధములుగా నుందురు. 


74 అశ్వధాటీకావ్యమ్‌ 


శ్లో! చతుర్విధా భిక్షవ స్తే కుటీచకబహూదకౌ । 
హంసః పరమహంస శ్చ యో౭_త్ర పశ్చాత్‌ స ఉత్తమః ॥ (భార - ఆను -14- ) 
అని మహా భారతము. 
తీవ్రవైరాగ్యే సతి యాత్రాద్యశక్తౌ కుటీచకాధికారః। తచ్చక్తౌ 
బహూదకాధికారః। తీవ్రవైరాగ్యే సతి హంససన్వ్యాసాధికారః । 
ఏతే త్రయః సన్వ్యాసాః ఏతేషా మాచారాశ్చ స్మృతౌ ప్రసిద్ద్ధాః। 
తీవ్రతరవైరాగ్యే ముముక్షోః పరమహంససన్వ్యాసాధికారః ॥ 
అని మహాదేవసరస్వతి తత్వానుసంధానము. 
1. తీవ్రవైరాగ్యము గలిగి తీర్థయాత్రలు చేయు శక్తి లేక కుటి (గుడిసె) యందే యుండు 
సంన్యాసి కుటీచకుండు. 


2. తీవ్రవైరాగ్యము కలిగి తీర్థయాత్రలు చేయుచుం బరివ్రాజకుం డగు సన్నాసి 
బహూదకుండు. శౌచమునకై యనేక పవిత్రోదకములలో మునుంగు సన్వాసి బహూదకుండు. 


3. తీవ్రతరవైరాగ్యము గలిగిన సన్వాసి హంస. హంస నీటి నుండి పాలను విడందీసి 
పాలను గ్రహించునట్లుగా జగత్తును వేజుచేసి యాత్మ యందే రమించు వాండు హంస. 


4. తీవ్రతమవైరాగ్యము గలిగి మోక్షమునం దుత్మటేచ్చ గలవాండు పరమహంస. ఇతండు 
నిరంతరము హంస (హంసః - సోత హమ్‌) జపము చేయుచుండును. 

సన్నాసి (1) శిఖను (2) యజ్ఞోపవీతమును (3) నిత్యకర్మమును గూడం ద్యజించును. 
కౌపీనమును (గోచి), దండమును మాత్రము ధరించును. 
శ్లో శిఖాం యజ్ఞోపవీతం చ నిత్యం కర్మ పరిత్యజేత్‌ | అని స్మందపురాణము. 


విద్వత్సన్వ్యాసి యగు పరమహంసకు దండధారణము కూడ నుండదు. వానికి జ్ఞానమే 
దండము. 


న దండం న శిఖాం న యజ్ఞోపవీతం నాచ్చాదనం న భైక్షం చరతి పరమహంస - అని 
మహూోపనిషత్త్తు. 

ప్రాచీనకాలములో శ్రీగౌడపాదులు, శ్రీగోవిందభగవత్సాదులు, శ్రీశంకరభగవత్సాదులు మున్నగు 
వారు పరమహంసపరివ్రాజకు లగు విద్వత్సన్వాసులు. అందువల్లనే - “శ్రీమత్సరమహంస 
పరివ్రాజకాచార్య శ్రీ గోవిందభగవత్పూజ్యపాదశిష్య శ్రీశంకరభగవతః కృతౌ - అను 
ప్రస్థాన త్రయభాష్యాంత గద్యములు సంగచ్చమానము లగుచున్నవి. 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 75 


నవీనకాలములో భార్య యగు శ్రీ శారదాదేవినిం బరాశక్తిగా భావించి శిష్యుండగు శ్రీ 
వివేకానందస్వామికి భగవంతునిం జూపించి వలసినప్పుడు శ్రీకాళీమాతతోం గూడం 
(బ్రత్యక్షముగా సంభాషించి తన యాచరణమే లోకమున కాదర్శము చేసిన యోగిపుంగవుండు 
శ్రీరామకృష్ణుండు పరమహంస. 
ఈ చతుర్విధ సన్యాసుల హృదయములందు శివుడు కాంపురముండు నని 
“'హంసాశయస్థ వాక్యమున కర్థము. ౨౨ 
౨౩. గృహాదిమోహనింద - శివస్తుతి 


అవతారిక : గృహము, సంతానము, ధనము, దేహము మొదలగునవి యన్నియు 
మోహబంధములు. కావున శివునే భజింపుమని బోధించుచున్నాండు- 


శ్లో గేహా౭ ౨ త్మజద్రవిణ-దేహా౭ 9 దికం జనిత-మోహా౭_నుబంధ మవితుమ్‌ 

భో హాని రాపి కియ-తీహా9 పి సుస్థితిమ-తీహా న తే నిజహితే । 

వాహాయితోక్ష భవ-దాహా9 పహం సలిల-వాహా9 ౨ భకంఠసుషమమ్‌ 

బాహాలసన్మృగ మ-నాహార్యసౌఖ్యకర -మాహాత్మ 5 మాభజ! మహః ॥ ౨౩ 
వ్యాఖ్య : భోః = ఓయి! గేహ = ఇల్లు; ఆత్మజ = కొడుకు; ద్రవిణ = డబ్బు; దేహ + ఆదికమ్‌ 
= శరీరము మొదలగున దంతయు; జనిత = పుట్టిన; మోహ + అనుబంధమ్‌ = మోహముతోం 
గూడినది. అజ్ఞానసంబంధ మైనది. దీనిని; అవితుమ్‌ = రక్షించుటకు; ఇహ + అపి = ఈ 
లోకములోం గూడ; కియతీ హానిః = ఎంత యెక్కువ యైన హాని; ఆపి = నీచే బొందంబడినది. 
ప్రాప్తించినది. ఎన్ని దుఃఖములు సహించి రక్షించుచున్నను వీనికి హానియే కల్గుచున్న దని 
భావము. అయినను; తే = నీకు; నిజహితే = నీ కిష్టమైన దాని యందు; ఈహా = కోరిక 
యున్నను; సుస్థితిమతీ = మంచి స్థితి గలది; న = కాదు. నీవెంత కోరికతో యత్నించినను 
జనన- మరణరూపములో నున్న యీదేహాదిసంసారబంధమునకు సుస్థిరత్వము లేదు. కాంబట్టి; 
వాహాయిత = వాహనముగాం జేయంబడిన; ఉక్ష= ఎద్దు గలది; భవ = సంసారము నందలి; 
దాహ = తాపమును; అపహమ్‌ = అపహరించునది - పోంగొట్టునది; సలిలవాహ = నీటిని 
ధరించిన మేఘముతో; ఆభ = సమానమైన; కంఠసుషమమ్‌ = గళకాంతి గలది; బాహా = 
చేతిలో; లసత్‌ = ప్రకాశించుచున్న మృగమ్‌ = లేండి గలది; అనాహార్య = మూండు కాలము 
లందు బాధింపంబడని; సౌఖ్య = ఆనందమును; కర = కలుగంజీయు; మాహాత్యమ్‌ = 
గొప్పతనము కలది యగు; మహః = తేజస్సును; ఆభజ = బాగుగా సేవింపుము. 


76 అశ్వధాటీకావ్యమ్‌ 


తాత్పర్యము : ఓయి! ఇండ్లు, కొడుకులు, డబ్బు, తనువు మొదలగు నీసంసార మంతయు 
మోహానుబంధము. అజ్ఞానబంధము వలనం గలిగినది. వీనిని రక్షింపవలె ననెడి కోరికతో నీ 
వెన్ని పాట్లు పడుచుంటివి. నీ వెంత రక్షించినను వీనికి హాని తప్పదు. కాంబట్టి నందివాహనుని, 
సంసారతాపము నాశనము చేయు వానిని, నీలకంఠుని, మృగధరుని, నిత్యసాఖ్యప్రదుం డగు 
వానిని శ్రీశివునే బాగుగా భజింపుము. ౨౩ 


౨౪ కాళీస్తుతి 
అవతారిక : ఇప్పుడు గ్రంథమును ముగింపం బోవుచు శ్రీకాళీమాతను స్తుతించుచున్నాందు- 


శ్లో; వాలీయుత శవణ-పాలీయుగా లలిత-చూలీవిరాజిబకులా 

కేలీగతానుగమ-రాలీకులా మధుర -మాలీఖి రాదృతకథా 1 

నాలీకద్భక్‌ కుసుమ-నాలీకపాణి రిహ-కాలీయశాసిసహజా 

తాలీదలాభతను-మాలీ సదా భవతు-కాలీ శుభాయ మమసా ॥ ౨౪ 
వ్యాఖ్య : వాలీ = కేశగుచ్చముతో - కొప్పుతో; యుత = కూడిన; శ్రవణపాలీయుగా = పెద్ద 
వగు రెండు చెవులు గలది. జాజుకొప్పు చెవులపైం బడుచున్న దని భావము. లేక 'వబయో 
రభేదళి - అను వచనముచే; బాలీ = దుద్దులతో; బాళీలు - చెవిదుద్దు లని లోక వ్యవహారము, 
యుత = కూడిన; శ్రవణపాలీయుగా = కర్ణద్వయము గలది; లలిత = మృదువైన (లేక) 
అందమైన; చూలీ = చెవి మూల భాగము నందు; విరాజి = ప్రకాశించుచున్న బకులా - 
వకులా = పొగడపువ్వు గలది. పొగడపువ్వును జెవిలో ధరించిన దని భావము. కేలీగత = 
క్రీడగా నడచు నప్పుడు; అనుగ = అనుగమించుచున్న - వెనుక వచ్చుచున్న మరాలీకులా 
= ఆండుహంసల సమూహము గలది. పార్వతీదేవి నడకలు హంసనడకల వలె నుండుటచే 
నాండుహంస లామెను వెంబడించుచున్న వని భావము. మధురమ్‌ = తియ్యంగా; ఆలీభిః = 
చెలికత్తెలచే; ఆదృత = ఆదరింపంబడిన; కథా = కథలు గలది. ఆదరముతో వినుచున్న 
చెతికత్తెలకుందియ్యని కథలు చెప్పుచున్న దని భావము. నాలీకద్భక్‌ = పద్మముల వంటి 
కన్నులు గలది. 'నాలీకః శరశల్యాంగే ష్యబ్దఖండే నపుంసకమ్‌” - అని మేదినీకోశము. లేక - 
న + అలీక + ద్భక్‌ = అసత్యములు గాని చూపులు గలది. పార్వతీ దేవి చూపులు సత్య 
మైనవి. ఆమెకటాక్ష మించుక మనపై [బ్రసరించినచో మన కోరిక లన్నియు నిక్కముగా 
నెబివేజు నని భావము. లేక - న + అలీక + దృక్‌ = అప్రియములు కాని - ప్రియ మైన 
చూపులు గలది. * అళీకం త్వప్రియే౭. నృతే - అని యమరము. అమోఘదర్శన యని 
భావము. కుసుమ + నాలీకపాణిః = ఇతరపుష్పముల తోపాటు పద్మము కూడ హస్తము 
నందు గలది. పద్మపాణి యని యర్థము. కాలీయశాసి = కాళియుం డను సర్పమును 
శాసించిన శ్రీకృష్ణునకు; సహజా = తోడంబుట్టు వైనది; తాలీదల + ఆభ = తాటాకుతో 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 77 


సమానమైన; తనుమాలీ = దేహకాంతి గలది. నల్లని రంగు గలది. శ్యామల యగు; సా కాలీ 
= ప్రసిద్దురాలగు కాళికాదేవి; ఇహ = ఇక్కడ; సదా = ఎల్లప్పుడు; మమ = నాకు; శుభాయ 
= శుభము కొజకు; భవతు = అగుంగాక! ఆ కాళీదేవి నాకు శుభములు గల్గించుంగాక! 
యని భావము. 


తాత్పర్యము : పెద్ద జాజుకొప్పుచేం గప్పంబడిన శ్రవణ ద్వయము గలది, లేక బాళీలను 
దుద్దులు ధరించిన చెవులు గలది, చెవిలో బొగడపువ్వును ధరించినది, తన విలాసగమనము 
ననుగమించు హంసల గుంపు గలది, సఖురాం డ్రాదరముతో వినునట్లుగా మధుర మైన 
కథలు చెప్పునది, పద్మముల వంటి కన్నులు గలది, వ్యర్థము కానీ చూపులు గలది. పద్మమును 
జేతిలో ధరించినది, శ్రీకృష్ణునకుం జెల్లె లైనది, తాటాకు రంగు వంటి నల్లని శరీరము గలది 
యగు శ్రీకాళీదేవి నా కెల్లప్పుడు నిక్కడే శుభములు గూర్చుంగాక! 


విశేషములు : 

(1) ఈ శోకము నందలి వాలీ - బాలీ - చూలీ - మాలీ శబ్దముల కర్థము చెప్పుటలో 
వ్యాఖ్యానమే శరణ్యము. 

వాలీ - బాలీ 


ముత్తెదువలగు స్త్రీలు చెవులకు ధరించు దుద్దులకు బాళీ లని పేరు. పాళీ - అని కాళిదాసు. 
“'పాళీభృతి (శవసి తాళీదళం వహసి”. ప్రాచీనకాలములో స్రీలు తాటాకులతోం జేసిన 
కర్ణాభరణములను ధరించెడివారు. అందువల్లనే 'చెవాకు’ లని పేరు వచ్చినది. 


శో కూర్చాసకం చ తాంబూల మంగుళ్యాభరణం శుభమ్‌ 
కేశసంస్మారకబరీకరకర్ణవిభూషణమ్‌॥ అని కాశీఖండము. 


మ॥ పసుపుం గుంకుమ కజ్జలంబు నునుగూర్చాసంబు తాంబూలమున్‌ 
గుసుమంబుల్‌ కబరీభరంబు 'చెవియాకుల్‌ మంగళాలంకృతుల్‌ 
విసు పొక్కింతయు లేక తాల్చ వలయున్‌ వీనిన్‌ సదాకాలము 
న్ససిం జక్కంగం బ్రియుండు వర్ధిలుటకై నాళీకపత్రాక్షికిన్‌. (కాశీ -2-73) 
అని శ్రీనాథుడు కర్ణాభరణమును 'జెవియా” కని తెనింగించినాండు. ఇవి బృహస్పతి 
లోపాముద్రకుం జెప్పిన పతివ్రతాధర్మములు. 
ఉ॥ కంచెలయుం బటీరతిలకంబును బాపట చెందిరంబు ఫా 
లాంచలసీమ లేంబసుపుటచ్చతబొట్టుంజెవాకు గాజులుం 
గొంచెపు వీడ్యమున్‌ విరులకొప్పును నొప్పు నొనర్చ నెప్పుడుం 
చంచలనేత్ర యుందడం దగు సంతత భర్భఫలాభివృద్ధికిన్‌. (శృం. శా -4 - 78) 


78 అశ్వధాటీకావ్యమ్‌ 


అని పిల్లలమళ్టి పినవీరభ[ద కవికూడం జెప్పినాండు. బాణభట్టు కాదంబరిలో - క్వచి ద్విధవే 

వోన్ముక్తతాళపత్రా' అని వింధ్యాటవిని వర్ణించినాడు. “విధవేవ = మృతభర్భకేవ ఉభయోః 

శబ్దసామ్య మాహ - ఉన్ముక్తేతి - ఉన్ముక్తాని త్యక్తాని తాళపత్రాణి తాళదళాని యస్యాం సా; 

పక్షే - ఉన్ముక్తాని తాలపత్రాని తాటంకా యయేతి విగ్రహః” అని భానుచంద్ర - సిద్ధచంద్రగణి 

వ్యాఖ్య. రాల్చిన తాటాకులు గలది వింధ్యారణ్యము. తీసివేసిన తాటాకు దుద్దులు గలది విశ్వస్త. 
దీనిని బట్టి ప్రాచీనకాలములోం దాటియాకులతోం జేసిన చెవాకులను (దుద్దులను) 

సిలు ధరించెటి వారని సృషము. 

స్త్రీలు ధరించెడి వారని స్పష్టము 

ముత్తెదువలు చెవులకు దాటంకములు తప్పక ధరింపవలయును. 

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం 

విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః । 

కరాలం యత్‌క్ష్వేలం కవలితవతః కాలకలనా 

న శంభో స్తన్మూలం తవ జనని! తాటంక మహిమా ॥( సౌందర్య - 28) 


భయంకర మైన ముసలి తనమును, మరణమును నాశనముచేయు నమృతమును 
గూడం ద్రాగి బ్రహ్మ యింద్రుండు మొదలగు దేవత లందబు విపన్ను లగుచున్నారు. భయంకర 
మైన కాలకూట విషమును (మింగియు సీ భర్త యగు శివుండు మృత్యువు నొందక 
మృత్యుంజయుం దైనాండు. ఓ తల్లీ! యిది యంతయు నీవు చెవులకు ధరించిన కమ్మల 
గొప్పతనము - అని శ్రీశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలోం జెప్పినారు. ఇక్కడ- 


ఖీ 


(1) “అత ఏవ సువాసిన్యా కదాచి దపి కర్ణభూషణం న త్యాజ్య మిత్యుపదేశక” - అందు 
వల్లనే సువాసిని కర్ణభూషణము నెప్పుడు తీయంగూడ దని యాచార్యుల యుపదేశమని 
యరుణా మోదినీవ్యాఖ్య. 


(2) తాటంకో నామ కర్ణా భరణ విశేషః, దేశే ప్రీణా మవైధవ్య సూచకః, విధవాభి ర్న కదాచి 
దపి ధారణీయః, వివాహ కాలా దారభ్య భర్తా బద్ధ మామరణాంతమ్‌ (ప్రసిద్ధమ్‌। ఏతచ్చ 
కర్ణాటకదేశే తాటంక రూవమ్‌; (ద్రవిదదేశే మాంగల్యనూ(తకవ్‌; గౌడదేశే 
శంఖవలయసిందూరాదికమ్‌! పశ్చమదేశే వారకూట సౌవర్ణకంకణాది। తేష్వేకం సధవాభరణం 
తాటంక మత్రోపాత్తమ్‌॥ తాటంక మనంగా జెవులకు ధరించు నలంకారవిశేషము. దుద్దు. 
ఇది ప్రతిదేశము నందు స్ర్తీల కవైధవ్యసూచకము. దీనిని విశ్వస్త లెప్పుడును ధరింపంగూడదు. 
ఇది వివాహకాలములో భర్తచేం గట్టంబడిన నాంటి నుండి భర్త మరణించు వణకుం 
దాల్పందగినది. కన్నడము మొదలగు దేశములలో దుద్దుల రూపముగా, ద్రవిడదేశాదులలో 
మాంగల్యసూత్ర రూపముగా, గౌడాదిదేశములలో శంఖములతోం జేసిన కంకణములు, 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 79 


సీమంతసిందూరము (పాపటకుంకుమ) మొదలగు రూపముగా, పడమటదేశములలో నిత్తడి, 
బంగారము మొదలగు వానితో జేసిన గాజుల రూపముగా నీయాచార మున్నది. వీని 
యన్నింటి యందు దుద్దులే ముఖ్య మైనవి - అని డిండిమభాష్యము. 


ఈ సౌందర్యలహరి యందలి భావము - 


కం॥ (మింగెడు వాండు విభుం డని 

మింగెడిదియు గరళ మనియు మేలని ప్రజకున్‌ 

మింగు మనె సర్వమంగళ 

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! (భాగ - 8స్మ - 241) 
అను పోతన గారి భావము వంటిది. 


తే॥గీ॥ తనకు రెండు పుట్టంబులు దనకు నయిన 
మెలంత మంగళసూత్రంబు మినుకు దక్క 
వినతుండై యుండె నారాము వితరణంబు 
పాండవోత్తమ! యేమని పలుకవచ్చు. (భాగ - 9స్క్మ - 342) 


అని పోతనగారు సీతాదేవి మంగళసూత్రమును గూడ వర్ణించినారు. ఇక్కడ - మంగళసూత్రంబు 
మినుకు = తాళిబొట్టు - అని శ్రీకల్లూరిసుబ్రహ్మణ్యదీక్షితులుగారి లఘుటీక. ప్రాచీనకాలములోం 
దాటంకధారణ మెంత ముఖ్య మైనదో నేటి కాలములో మంగళసూత్రధారణ మంత 
ప్రధానమైనది. మొదటం దాటాకుతో మంగళసూత్రము కట్టెడు వారు. అందువల్లనే తాళి, 
తాళిబొట్టు, తాళికట్టు - అను వ్యవహారమేర్చడినది. తాటాకు క్రమముగా మామిడాకు, 
పసుపుకొమ్ముగా మారి నేండు బంగారముతోంజేసిన మంగళసూత్ర మైనది. మంగళసూత్రపు 
బిళ్ళలపై కమసాలులు మామిడాకును జిత్రించుచున్నారు. 


మంగళసూత్రధారణము మధ్యకాలములో వచ్చిన సంప్రదాయము గాని ప్రాచీనవైదిక - 
స్మార్తాచారము గారు. పోతన - శ్రీనాథులు మంగళసూత్రమును బేర్మానుటచే 15శతాబ్దీ 
నుండి యల్లసాని పెద్దన, పింగళి సూరన, చేమకూర వేంకటకవి మొదలగు కవులందబు 
వివాహఘట్టములో మంగళసూత్రధారణమును దప్పకుండ వర్ణించిరి. పాలకుథికి సోమనాథుండు 
(13.శ) కూడ మంగళసూత్రమును బేర్మానినట్లు జ్ఞాపకము. 


శ్లో మాంగల్యతంతునానేన మమ జీవన హేతునా; 
కంఠే బధ్నామి సుభగే! జీవంతు శరదాం శతమ్‌॥। 
అనునది యర్వాచీన శ్లోకము. 


సంస్క,తకవు లెవ్వరు మంగళసూత్రమును వర్ణింప లేదు. భవభూతిమహాకవి 


80 అశ్వధాటీకావ్యమ్‌ 


మాలతీమాధవములో- 
శ్లో; అంత్రైః కల్పితమంగళప్రతిసరాః ప్రీహస్తరక్తోత్ప్సల 

వ్యకోత్తంసభృతః పినహ్య సహసా హృత్పుండరీకస్రజః | 

ఏతాః శోణితపంకకుంకుముజుషు సంభూయ కాంతైః పిబం 

త్యస్థిస్నేహసురాః కపాలచషకైః ప్రీతాః పిశాచాంగనాః ॥ (మాలతీ - 5 - 18) 
పిశాచాంగనలు ప్రేంగులతో మంగళప్రతిసరములను ధరించి నట్లు చెప్పినాండు, మంగళప్రతిసర 
మనంగాం గరకంకణ సూత్రమే (తోరము) కాని గళమంగళసూత్రము కాదు. “అంత్రై రచితో 
మంగళార్థమ్‌ ప్రతిసరో హస్తసూత్ర మూర్జామయం యాఖి స్తాః అవైధవ్యచిహ్నమ్‌ మంగళప్రతి 
సరో భవతి। యద్వా ప్రతిసరః కంకణమ్‌ 'కంకణే కరసూత్రే చ భవేత్‌ ప్రతిసరో౭_ స్రియామ్‌” 
- ఇతి మేదినీకరః” అని జగద్ధరటీక. 


నల్లపూసలు కూడ నిట్టివే. హిందువులు వివాహ సమయములో వధువు మెడలో 
మంగళసూత్రము కట్టునట్లే తురుష్కులు పెండ్లికూంతురు కంఠమునకు నల్లపూసలదండ 
కట్టుదురు. తురుష్కులు భారతదేశమునాక్రమించిన తరువాత హిందువుల కన్యలను 
బలాత్మారముగా నెత్తుకొని పోయి యనుభవించెడివారు. 


పెండ్లి యైన సువాసినులను ముట్టంగూడ దని వారి ధర్మశాస్త్రము (కురాను) లో నున్నదంట! 
వీరి యుపద్రవము నుండి తప్పించు కొనుటకై భారతీయులు తమ కన్యలకు రజస్వలలు కాక 
పూర్వమే వివాహము చేసి నల్లపూసలు కట్టెడి వారు. నల్లపూసలు ధరించుట తురకల పద్ధతి 
కాని హిందువుల సంప్రదాయము కాదు. ఈ యాచారము విజయనగరసామ్రాజ్యకాలము 
(14శు) నుండి దేశములో వచ్చినది. మాదయ్యగారి మల్లన రాజశేఖరచరిత్రములో- 


తే॥గీ॥ సవిధకీర్ణపరాగాగ్ని సాక్షి గాంగం 
దమ్మివిందు కరగ్రహణమ్మొనర్చం 
బొలుచు పద్నినికిని నల్లపూసదండ 
గట్టినాం డన నెలదేంటిగములు పొదలె. (రాజ -2-69) 


అని నల్లపూసల (ప్రసావము కలదు. ఇది సూర్యోదయవర్ణనము. పద్మముల నుండి రాలిన 
పుప్పొడియే యగ్నిసాక్షిగా నున్నది. సూర్యుండు పద్మినిని బెండ్లాడి యామె మెడలోం గట్టిన 
నల్ల పూసల దండ వలెం దుమ్మెదల బా రున్న దని భావము. 

ఈ విషయమునే యారుద్రగా రిట్లు చెప్పినారు- 


“పుస్తెలూ పూసలూ ఐదవతనానికి చిహ్నా లని యాంధ్రమహిళలు భావిస్తారు. 
మంగళసూత్రధారణ తోపాటే నల్లపూసలు కూడా పెళ్ళినాడు ధరిస్తారు. ఈ ఆచారం ఆదిమ 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 81 


కాలంలో లేదు. కాకకీయయుగం లోని కవులు పెళ్ళిని వర్ణిస్తూ తలంబ్రాలు పోసుకోడాన్ని 
వర్ణించారు. శ్రీనాథుడు, పోతరాజు గారు మంగళసూత్రాన్ని పేర్కొన్నారు. తెలుగు ఇల్లాలి 
మెడలో నల్లపూసలను తొలిసారి కట్టించిన కవీశ్వరుండు మాదయగారి మల్లన.” 
(స.ఆ.సా - 7సం - 54 పుట.) 

కం॥ బలవంతుండు బలహీనుండు 

పొలుతురు విధి దప్ప నల్లపూసలు ముత్యాల్‌ 

తొలంగుం గద మగండు పోయిన 

వెలందుకకున్‌ బొణుగుపాటి వేంకటమంత్రీ! 
అని యడిదము సూరకవి చెప్పినాండు. 
ఇవి ప్రాచీనాచారములు కాకపోయినను 
శ! (శుతిః స్మృృతిః సదాచారః (యాజ్ఞ -1-7 ) 
అని యాజ్ఞవల్య మహర్షి చెప్పినట్లుగా మధ్యకాలములో వచ్చిన సదాచారములు. 

ప్రసక్తానుప్రసక్తముగా నింత చెప్పవలసి వచ్చినది. చెవిదుద్దులు ధరించుట ప్రాచీనాచార 
మనియు, మంగళ సూత్రములు, నల్లపూసలు ధరించుట మధ్యకాలములో వచ్చిన సదాచార 
మనియు సారాంశము. తాటాకులతోం జేసిన తాటంకములు ధరించుట యతిప్రాచీనాచార 
మని ప్రస్తుతాంశము. 
2. నాలీక : 
న + అలీక = నాలీక. సవర్లదీరసంధి. 

ణయ 

తస్మా న్ను డచి (6-3-74) అను సూత్రముచే “న + అలీక = అనలీక - అని కావలయును. 
నైక శబ్దః సుప్పుపేతి సమాసాత్‌ (కావ్యా -5-2-12) 
అని వామనుని కావ్యాలంకార సూత్రము. 
నైకధేత్యాదే తు నశబ్దేన సహ సుప్పుపేతి సమాసః - అని సిద్ధాంతకౌముది. నఇుర్ధకమగు 
నశబ్దమునకు సంధి వచ్చి 'నాలీకి - యని యగుచున్నది. నాక - నైక - నదవీయసి 
మొదలగు శబ్దము లిట్లే యేర్చడినవి. వేదపురాణశాస్తప్రదవీనదవీయసి (కాశీ -7-161) అని 
శ్రీనాథుండు; కాయంబు నాపాయమే (భాగ -8స్మ-592) అని పోతన ప్రయోగించినారు. 
తి కాలీయశాని : 


శ్రీకృష్ణుండు యమునాహ్రదములోం గాళియుండను పాముపై దూతి వాని పడగలపై 
నాట్యము చేసి మర్దించిన కథ భాగవతములోం బ్రసిద్ధము. కాలీయశాసి = శ్రీకృష్ణుండు. 


82 అశ్వధాటీకావ్యమ్‌ 


కాలియుండదే కాలీయుండు. సంజ్ఞావాచకము కావున దోషము లేదు. 
4 కాలీయశాసినహజ : 


శ్రీకృష్ణుండు దేవకీదేవి కడుపునం బుట్టినను యశోద బిడ్డగాం బెరిగినాండు. దుర్గాదేవి 
యోగమాయగా యశోదకుం బుట్టినది. ఈ విధముగా గాళీదేవి శ్రీకృష్ణునకు సోదరి యైనది. 
ఈ కథ కూడ భాగవతములోం బ్రసిద్ధము. 


ఈ శ్లోకము కాళిదాసు రచించిన దేవీస్తుతిలోని - 


శ్లో; యాల_9 ళీభి రాత్తతను-పాళీ లసక్రికయ-పాళీషు ఖేలతి భవ 
వ్యాళీనకు ల్యసిత-చూళీభరా చరణ-ధూళీలసన్మునిగణా । 
పాళీభృతి శ్రవసి-తాళలీదళం వహతి-యా౭ లీకశోభితిలకా 
సా లీకరోతు మమ-కాళీ మనః స్వపద-నాళీకసేవనవిధౌ ॥ 
అను శ్లోకమున కనుకరణము. ౨౪ 


౨౫. శివస్తుతి 


అవతారిక : జగన్నాథకవి శివస్మరణముతోం గావ్యమును మంగళాంతముగా 
ముగించుచున్నాండు. 


శ్లో దక్షాలం ధ్వర ప్రశమ-దక్షా 9 గ్రహం విబుధ-పక్షా9 భిపాలనపరం 
లక్షాల_మృతద్యుతివ -లక్షా౭ ౨ త్మకం హృతవి -పక్షా౭ ౨ త్తవిస్మయకథమ్‌ ॥ 
ఉక్షాధిరోహి హత-లక్షా9 సురప్రకర-మక్షామతా9 శయదయమ్‌ । 

(త్యకాల9 హ్వయమ్‌ ప్రణత -రక్షామణిమ్‌ ప్రణయి-యక్షాల ధిపం స్మర! మహః ॥ ౨౫ 
వ్యాఖ్య : దక్ష + అధ్వర = దక్షుని యజ్ఞమును; ప్రశమ = ధ్వంసము చేయుటలో; దక్ష = 
సమర్థ మైన; ఆ(గ్రహమ్‌ = కోపము కలది; విబుధ = దేవతల యొక్క లేక పండితుల యొక్క 
పక్ష = పక్షమును; అభిపాలనపరమ్‌ = రక్షించుటలోం దాత్పర్యము కలది; లక్ష = లక్ష సంఖ్య 
గల - నూటు వేల; అమృతద్యుతి = చంద్రుల వంటి; వలక్ష + ఆత్మకమ్‌ = తెల్లని దేహము 
కలది; హృత = హరింపంబడిన; పరాజితులుగాం జేయంబడిన; విపక్ష = గజాసురుండు, 
త్రిపురాసురులు మొదలగు శత్రువులచే; ఆత్త = పొందంబడిన; విస్మయ = ఆశ్చర్యము కలిగించు; 
కథమ్‌ = కథలు గలది. శివుందు గజాసుర - త్రిపురాసురాది రాక్షసులను సంహరించిన కథ 
లాశ్చర్యము గల్లించున వని భావము. ఉక్ష + అధిరోహి = ఎద్దు వాహనముగాం గలది - 
నంది నెక్కునది; హత = చంపంబడిన; లక్ష = లక్షల కొలంది; అసుర = రాక్షసుల యొక్క 
ప్రకరమ్‌ = సమూహము కలది, అక్షామతా = అకృశత్వమునకు; ఆశ్రయ = అండయైన - 
విపుల మైన; దయమ్‌ = కరుణ కలది; ప్రణత = వంగి నమస్కరించు భక్తులకు; రక్షామణి = 


శ్రీ పండితేంద్ర జగన్నాథ విరచితమ్‌ 83 


రక్షించు మణి యైనది. ప్రణయి = చెలిమికిం బాత్రుం డగు; యక్ష + అధిపమ్‌ = కుబేరుండు 
కలది; (త్రి + అక్ష - త్రక్ష + ఆహ్వయమ్‌ = ముక్కంటి యను పేరు గలది యగు; మహః 
= తేజస్సును; అనంగా శివుని; స్మర = స్మరింపుము. 
తాత్పర్యము : దక్షయజ్ఞమును నాశనము చేయుటలో సమర్థమైన కోపము గల వానిని; 
విబుధపక్షపాతి యైన వానిని; లక్షచంద్రుల కాంతి వంటి తెల్లని కాంతిగలవానిని, రాక్షసులను 
జంపుటలో నాశ్చర్యము కలిగించు కథలు గల వానిని; నందివాహనుని, లక్షల కొలంది 
రాక్షసులను జంపిన వానిని; కృశింపని విస్తారమైన కృప గల వానిని, మూండు కన్నుల గల 
వానిని, భక్తులకు రక్షామణి యైన వానిని, కుబేరునకు మిత్రుం డైన వానిని, తేజఃస్వరూపుని 
శివుని స్మరింపుము. 
విశేషము : ఈ శ్లోకము కాళిదాసు రచించిన దేవీదశశ్లోకస్తుతి లోని- 
శ్లో॥ దాక్షాయణీ దనుజ -శిక్షావిధౌ వికృత -దీక్షామనోహరగుణా 

భిక్షాశినో నటన -వీక్షావినోదముఖి- దక్షాధ్వరప్రహరణా । 

వీక్షాం విధేహి మయి-దక్షా స్వకీయజన-పక్షా విపక్షవిముఖీ 

యక్షేశసేవితని -రాక్షేపశక్తిజయ-లక్ష్యావధానకలనా ॥ 
అను శ్లోకమున కనుకరణము. 


కాళిదాసు శ్లోకములో నాల్గవ పాదములోం బ్రాసములు తప్పినవి. జగన్నాథకవి 25 శ్లోకములలో 
నొక్కచోటం గూడం బ్రాసము తప్పకుండ సంపూర్ణకావ్యమును నిర్వహించుట విశేషము. ౨౫ 
౨౬. (గంథోద్దేశము 
అవతారిక : ఇప్పుడు కవి గ్రంథోద్దేశమును, గ్రంథప్రయోజనమును జెప్పుచున్నాండు. 
శ్లో రామనామ్నః స్వపౌత్ర్తస్య కామనాపూరణోత్సుకః I 
అశ్వధాటీం జగన్నాథో విశ్వహృద్యామరీరచత్‌ ॥ ౨౬ 
వ్యాఖ్య : రామనామ్నః = రాముండను పేరు గల; స్వపౌత్రస్య = తన మనుమని యొక్క 
కామనా = కోరికను; పూరణ = పూరించుట యందు; ఉత్సుకః = ఉత్సాహము గల వాండైన 
కా ఇష్టార్ధమును గల్లించుట కుద్యుక్తుండైన; జగన్నాథః = జగన్నాథుం డను కవి; విశ్వహృద్యామ్‌ 
= లోకములో నందటి మనస్సులకు హితవైనది - హృదయములకు హత్తుకొనునది యగు; 
అశ్వధాటీమ్‌ = అశ్వధాటీవృత్తములతోం గూడిన కావ్యమును; అరీరచత్‌ = రచించెను. 


తాత్సర్యము : తన మనుమండైన రాముని వాంఛను బూర్తిచేయుటకు, నిష్టార్థములను 
గల్లించుటకు నుత్సహించిన జగన్నాథకవి సకల జనహృదయ స్పృహణీయ మైన యశ్వధాటీ 
కావ్యమును రచించెను. 


84 అశ్వధాటీకావ్యమ్‌ 


జగన్నాథకవి తన పౌత్రుండగు రాముని నిమిత్తముగాం జేసికొని యా యశ్వధాటీకావ్యము 
ద్వారముగా లోకములోని జనులకు నీతి - భక్తి - జ్ఞాన - వైరాగ్యములను బోధించెను. 


విశేషము : ఈ చివరి శ్లోక మనుష్టుప్‌ పద్యము. 
శ్లో; పంచమం లఘు సర్వత్ర సప్తమం ద్విచతుర్ధయోః | 

షష్టం గురు విజానీయా దేతత్పద్యస్య లక్షణమ్‌ ॥ 
అని కాళిదాసు శుతబోధము. 
అనుష్టుప్‌ పద్యములో నాలుగు పాదములు, పాదమునకు 8 అక్షరములు నుండును. నాలుగు 
పాదము లందు నైదవ యక్షరము లఘువుగా నుండును. మూండు నాలుగు పాదములలో 
నేడవ యక్షరము లఘువుగా నుండును. నాల్గుపాదము లందు నాజవ యక్షరము గురువుగా 
నుండును. ఇది శ్లోకలక్షణము. 


గద్యమ్‌ : ఇతి పండితేంద్ర జగన్నాథ విరచిత మశ్వధాటీకావ్యం సంపూర్ణమ్‌ ॥ 
ఇతి = ఈ విధముగా. ఇతి యనునది సమాప్తిని సూచించును. ఇతి హేతుప్రకరణప్రకాశాది 
సమాప్తిష” - అని యమరకోశము. పండిత + ఇంద్ర = పండితులలో శ్రేష్టం డగు; 
పండితేంద్రుం డను బిరుదు గల; జగన్నాథ = జగన్నాథకవిచే; విరచితమ్‌ = రచింపం బడిన; 
అశ్వధాటీకావ్యమ్‌ = అశ్వధాటీకావ్యము; సంపూర్ణమ్‌ = పూర్తి యైనది. 

రాముని వలెనే పాఠకులు కూడ సర్వదేవతాదయాసిద్ధి సకలకామనాలబ్టి పొందుట 
యీ యశ్వధాటీకావ్యపరమప్రయోజనము గావున సర్వము మంగళము. 


తే॥గీ॥ పుష్పగిరిశంకరాచార్యపూజ్యపాద 
దత్తవిద్యావిభూషణోద్దండబిరుద 
ధారి గరిమెళ్ళ కవి యశ్వధాటికృతికి 
వ్యాఖ్య యొనరించె నవవీథి యనంగ నాంధ్రి. 


శ్రీమత్తరమేశ్వరార్సుణమన్తు 
గద్యము : ఇది శ్రీమత్సరమేశ్వరకరుణాకటాక్షలబ్ధకవితావిచిత్ర పరాశరగోత్ర 
శ్రీగరిమెళ్ళకృష్ణావధానిపౌత్ర సూర్యనారాయణ సూర్యాంబికాపుత్ర సకలసుకవిజనవిధేయ 
సహజపాండిత్య యచ్యుతసత్యశేషగిరిసోమయాజిశర్మ నామధేయ ప్రణీతం బైన యశ్వధాటీకావ్య 
- నవవీథీ వ్యాఖ్యానము సర్వంబును సంపూర్ణము. 
శ్రీమత్త్సరమేశ్వరార్పుణమస్తు 
మంగళమ్‌ మహత్‌ 
శ్రీః శ్రీః శ్రీః 


